పక్పతి - శాశ్వత (గతి 


(Ecology is Permanent Economy) 


ఖ్‌ 


మూలం 


సుందర్‌లాల్‌ బహుగుణ 
విమలా బహుగుణ 
జార్‌ జేమ్స్‌ 
జ 


॥ 
RIZE 3. 


స్వేచ్చానువాదం 
గౌరవ్‌ 


నా 


ప్రచురణ 
మానవతా వేదిక 
తెలుగు రాష్టాలు 


ప్రకృతి - శాశ్వత ప్రగతి 


మూలం 
సుందర్‌లాల్‌ బహుగుణ 
విమలా బహుగుణ 


జార్జ్‌ జేమ్స్‌ 


ముద్రణ 
సెప్టెంబర్‌ 2017 


తెలుగు 
గౌరవ్‌ 


ప్రచురణ 
మానవతా వేదిక 
తెలుగు రాష్టాలు 


ఉచిత పంపిణీ కొరకు 


ప్రతులకు 
9032094492 


వివరాలకు 


gouravmeka@gmail.com 


My Sincere Thanks 


Guddi 
Managing Editor, Janata Weekly 
Mumbai 


Sundarlal Bahuguna 


Environmantal Activist 


Vimala Bahuguna 
Social Worker 


George James 
Associate Prof. of Philosophy and Religion Studies, 
University of North Taxes, U.S.A. 


Dr. Inderjit Kaur 
President, All India Pingalwara Charitable Society (Regd.) 


Amritsar 


Jabber 
Yusuf Meherally Yuva Biradari 


Musoorie 
Vipinesh 


Freelance Journalist 
Dehradun 


సుందర్‌లాల్‌ బహుగుణ 


ఇ 
ప్రస్తావన 
అప్పటికి నా వయసు పది సం॥రాలుండొచ్చు. ప్రాథమిక తరగతి 
చదూతున్నాను. ఆ నాలుగైదు తరగతుల్లో అంత ప్రాయంలోనే నా మనసుపై 


ముద్రవేసిన కొన్ని అంశాలున్నాయి. ఇన్ని సం|॥రాల తర్వాత వాటినిలా 
స్మరించుకోవడం సంతోషంగా ఉంది. 

“మానవసేవే మాధవసేవ అనే పాఠం ఉండేది. బీహార్లో చంపారన్‌ ప్రాంతంలో 
నీలిమందు రైతుల గురించి గాంధీ పోరాడుతున్నప్పుడు కుష్టువ్యాధి సోకిన ఎవరూ 
పట్టించుకోని రైతుకి గాంధీజీ చేసిన సేవ గురించిన పాఠమది. 


నాలుగైదు తరగతుల్లో అనుకుంటాను. హిమాలయ ప్రాంతంలో ఉ 
వ్వెత్తునెగసిన “చిప్కో ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశం ఉండేది. దాన్ని 
నడిపించిన నాయకుడిగా “సుందర్‌లాల్‌ బహుగుణ పేరు అప్పుడే పరిచయం. 

ఇక పదో తరగతిలో మహానుభావుడు గురుదేవ్‌ రవీంద్రనాధ ఠాగోర్‌ “ఎక్కడ 
మనసు నిర్భయంగా ఉంటుందో...” కవితని బట్టీబట్టిన జ్ఞాపకాలింకా ఉన్నాయి. 
అలా ఈ మూడు పాఠాలు నాలో తెలీని ప్రభావం కలిగించాయి. 


ఆశ్చర్యకరమయిన విషయమేంటంటే గాంధీ చంపారన్‌ గురించి, ఠాగోరు 
కవిత గురించి చెప్పుకోదగ్గ రచనలు నేను చేయాల్సి రావడం, అనువాద రూపంలో 
వెలువడి అవి నాతో సహా ఎంతోమందికి సంతృప్తి కలిగించడం. 

అయితే ఆ రోజుల్లో నేను చదివిన చిప్కో ఉద్యమ సారధి యింకా ఉన్నారనే 
స్పృహ నాకు లేదు. క్షమించాలి, ఆయన జీవించి ఉన్నట్టు నేననుకోలేదు. ఇక 
విమలా బహుగుణగారి సంగతే నాకు తెలీదు. 

ఇదిగా ఉండగా వోసారి అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో చిన్ని పొత్తం 
కంటబడింది. భగత్‌పురాన్‌సింగ్‌ స్ఫూర్తితో ఆలిండియా పింగళివారా ఛారిటబుల్‌ 
సొసైటీ అమృతసర్‌ కేంద్రంగా అనేక సమాజహిత కార్యక్రమాలు చేపడుతోంది. 


కేరళ రాష్ట్రంలోని తిరుశూర్‌ జిల్లాలో మజువంచరి గ్రామంలోని మహదేవ 
మందిరం భక్తులకు ప్రసాదంగా విజ్ఞానయుత (గ్రంథాలు, సిడిలు, డివిడిలు ఇస్తోందని 


తెలుసు. 


4 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ హెరిటేజ్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ 
హెరిటేజ్‌ ప్రాంగణంలో కల ఈ గుడి హేతుబద్ధమైన ఆలోచనల్ని భక్తుల్లో పెంచడం 
ద్వారా మూఢ నమ్మకాలు పోతాయని కృషి చేస్తుంది. 

అందుకే దేవతల చిత్రాలతో పాటు రామానుజన్‌, జగదీష్‌ చంద్రబోస్‌, సి. వి. 
రామన్‌, అబ్బుల్‌ కలాం వంటి మేధావుల చిత్రాలున్న దేశంలోనే ఏకైక దేవాలయమిది. 
ఆల్‌ ఇండియా పింగళివారా ట్రస్ట్‌ కూడా ఇలాంటి పనినే చేస్తోంది. 


అందులో భాగంగా సమాజహితానికి ఉపకరించే కరపత్రాలు, పుస్తకాలు 
వేలు, లక్షల సంఖ్యతో ముద్రించి ప్రజలకి ఉచితంగా పంపిణీ చేస్తోంది. అలా 
ప్రచురించబడిన ఆ పొత్తం నా చేతుల్లోకి వచ్చింది. 

అనుకోకుండా దారిలో ఢిల్లీలో చాందినీ చౌక్‌ గురుద్వారాలో కూడా వాళ్ళే 
ప్రచురించిన బహుగుణాజి ఇంటర్వ్యూ పుస్తకమొహటి దొరికింది. అమెరికాలోని 
నార్త్‌టెక్సాస్‌ విశ్వవిద్యాలయ మతతత్వ అధ్యయనకర్త, తత్వశాస్త్ర ప్రొఫెసర్‌ జార్ట్‌జేమ్స్‌ 
సుందర్లాల్‌ బహుగుణతో జరిపిన సంభాషణది. 

అప్పట్నుంచి ఆరునెలలుపాటు ఆయన కాంటాక్ట్‌ కోసం తెల్సిన వాళ్ళనల్లా 
అడిగాను. టెహ్రికి లెక్కలేనన్ని లేఖలు రాసాను. మరో ఆరుమాసాలకి ఫోన్‌ నెంబరైతే 
దొరికింది కాని లాభం లేకపోయింది. ఘడ్‌వారీ యాసతో తొమ్మిదిపదుల వయసులో 
విమలా బహుగుణగారి మాటల్ని మొబైల్‌లో అర్థం చేసుకోవడం సాధ్యపడలేదు. 


మొత్తానికి ఎవరెవరి చేతనో మాట్లాడించి అపాయింట్‌మెంట్‌ తీస్ముని ఆలస్యం 
చేయకుండా డెహ్రాడూన్‌లో వాలాను. అప్పటికే నా కోసం పిడుగులాంటి వార్త 
ఎదురుచూస్తున్న సంగతి నాకు తెలీదు. 


మర్నాడు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా ఏదో బహుగుణగారి 
పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉందనీ ఇప్పుడు ఆయనారోగ్యం అంతగా బాగోలేదనీ, 
ఆయన కార్యక్రమ హడావిడిలో రాష్ట్ర ప్రముఖులంతా ఆయనింటి వద్దనే ఉన్నారని 
కావున అపాయింట్‌మెంట్‌ కేన్సిలయిందని ఆ వార్త సారాంశం. 

నిరాశ నిస్పృహ ఆవరించాయి. రెండురోజుల రైలు ప్రయాణంలో విసిగిపోయి 
ఉన్నానేమో వో రెండు తిట్లు కూడా తిట్టుకున్నాను. సరే ఏదైతే అదే అయిందనీ 
నాకు సహాయంగా వచ్చిన అక్కడి మిత్రుడ్ని సరాసరి బహుగుణ యింటికి 
తీసుకెళ్ళమన్నాను. 


సుందర్‌లాల్‌ బహుగుణ 5 


ఇంటిముందు జనం, కార్లు, మందీ మార్చలం. వచ్చిన మిత్రుడు జంకి 
ఆగిపోయాడు. తిన్నగా లోపలికెలితే నడుం వొంగిపోయిన ఒకావిడ పాదాలకి 
అందరూ నమస్మరిస్తూ సెలవు తీసుకోవడం కనిపించింది. 


ఆవిడే వచ్చి ఏం కావాలంది. ఆవిడే విమలా బహుగుణ. బహుగుణాజీని 
కలవాలన్నాను, దక్షిణదేశం నుంచి వచ్చానని చెప్పాను. అపాయింట్‌మెంట్‌ 
కాన్సిలయిందని తెలిపాం కదా అని అడిగిందామె. అప్పటికే నేను బయలుదేరి 
పోయానని వివరణ ఇచ్చుకున్నాను. 


ఎలాగైతేనేం ఆ హిమాలయ శిఖరాల వంటి బెన్నత్యం కల దంపతులతో 
చాలాసేపు గడిపి ఇంటర్వ్యూ తీసుకున్నాను. దీర్హకాలంగా నాతో దోబూచులాడిన 
కోరిక తీరిందనే తృప్తి కలిగింది. 


అలాగే ప్రపంచంలోనే అరుదయిన ఉద్యమకారుడిగా పేరొందిన ఇండియన్‌ 
రినైజాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ స్థాపించి డెహ్రాడూన్‌లో హ్యూమనిస్ట్‌ హోమ్‌ పేరిట నివసించిన 
ఎమ్మెన్‌రాయ్‌ దంపతుల పాడుబడ్డ నివాసాన్ని కూడా సందర్శించి వెనుతిరిగాను. 

జార్జిజేమ్స్‌ ఉద్యోగం వదిలి దాదాపు 10 సం॥రాలు సుందర్లాల్‌ బహుగుణ 
గారితో గడిపి వారి జీవితంపై సాధికారిక అధ్యయనం చేసి ‘Ecology is per- 
manent Economy' గ్రంథం రాసాడు. అందులో మొదటి అధ్యయానికాయన 
The Encounter అని పెట్టాడు. 


ముప్పావుగంటలో దంపతుల్ని నేను చేసిన అత్తెసరు ఇంటర్వ్యూకంటే ఎంతో 
కష్టపడి దేశంకాని దేశం వచ్చి జిజ్ఞాసతో ఆయన చేసిన ఇంటర్వ్యూ అనేకరెట్లు ఉ 
త్రమమని నా అభిప్రాయం. 


అందుకనే The Making of a social worker from Sundarlal to S. 
Maan Singh అనే బహుగుణగారి రచననూ, జార్జిజేమ్స్‌ ఇంటర్వ్యూనూ 
అనువదించి ఆయన (గ్రంథం పేరునే తెలుగులో ఈ చిన్ని ప్రయత్నానికి పెట్టి, 
అనుబంధంగా విమలా బహుగుణ గారి ఇంటర్వ్యూతో ఇలా ప్రచురించడం 
జరుగుతోంది. అనువాద దోషాలకు నాదే బాధ్యత. 


- గౌరవ్‌ 


fr కీ Ye 
Ss NE) 


6 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


పరిచయం 


భారతీయ పర్యావరణోద్యమ పితామహుడిగా పేరొందిన సుందర్‌లాల్‌ 
బహుగుణ జనవరి 9, 1927లో హిమాలయాల్లోని ఘర్‌వాలి ప్రాంతంలో మరోదా 
(గ్రామంలో జన్మించారు. బంధోపాధ్యాయ వంశస్తులయిన ఆయన పూర్వీకులు 800 
ఏళ్ళ క్రితం బెంగాల్‌ నుండి టెప్రొ వలస వచ్చారంటారు. 13 సం॥రాలకే ప్రజా 
జీవితానికి అంకితమైన బహుగుణ మొదట్లో అస్పృశ్య వ్యతిరేకోద్యమానికి సారధ్యం 
వహించారు. గాంధీ ప్రభావంతో తనలో ఎంతో మార్చొచ్చిందనే ఆయన వో 
సందర్భంలో గాంధీ తనని ప్రశంసిస్తూ “నువ్వు ఎంత ఎత్తైన పర్వతాల్లో ఉంటావో 
నీ వ్యక్తిత్వం కూడా అంతెత్తులో ఉంది... నువ్వు ఆదర్భంగానున్న నా అపొంనను 
నేలమీదికి దించావు” అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించిన సంగతిని బహుగుణ 
దంపతులిద్దరూ అపురూపంగా చెబుతారు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్న 
బహుగుణ 1965 నుండి 1970 వరకూ హిమసానువుల్లోని ప్రీలందర్ని కూడగట్టి 
మొట్టమొదటి హిమాలయ మద్య వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపాడు. 
1973లో బార్య విమలా బహుగుణ ప్రోత్సాహంతో చెట్ల నరికివేతకి నిరసనగా 
చిప్కో ఉద్యమాన్ని ఆరంభించాడు. వినూత్నంగా సాగిన ఆ ఉద్యమం ప్రపంచం 
దృష్టిని ఆకర్షించడమే కాక పర్యావరణోద్యమ చరిత్రలో మైలురాయిగా 
నిలిచిపోయింది. ప్రకృతే నిజమయిన ప్రగతి అనే నినాదంతో 1981-88 మధ్య 
హిమసానువుల్లో 5000 (అక్షరాలా ఐదువేల కిలోమీటర్లు) పాదయాత్ర చేసాడు. 
ఇందిరాగాంధీని కల్సి చెట్ల నరికివేతపై 18 సం॥రాల నిషేధాన్ని సాధించాడు. 
పర్యావరణోద్యమంలో చరిత్ర సృష్టించిన గౌరిదేవి వంటి ఎందరో కార్యకర్తలతో 
కల్సి పనిచేసాడు. హిమాలయ పరిరక్షణోద్యమం, నదీ సంరక్షణోద్యమం, డామ్‌ల 
వ్యతిరేకోద్యమాన్ని చేసాడు. భగీరధి నది ఒడ్డున 45 రోజుల నిరాహార దీక్ష చేసి 
1995లో ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు గారి నుండి ఆనకట్ట ప్రభావం 
గురించిన హామీ పొందాడు. అనంతరం గాంధి సమాధి, రాజ్‌ఘాట్‌లో 75 
రోజులపాటు నిరాహార దీక్ష చేసి నాటి ప్రధాని దేవెగౌడకి దడపుట్టించాడు. పద్మశ్రీ 
మొదలుకుని పద్మవిభూషణ్‌ వరకూ ఎన్నో పురస్కారాలు పొంది కూడా సామాన్యంగా 
జీవించే అనితర సాధ్యుడాయన. దశాబ్దాలుగా ఆయనకి దన్నుగా నిల్చి ఇప్పటికీ 
సామాజిక సమస్యలపై విరుచుకుపడే విమలా బహుగుణ అసాధారణ ఉద్యమకారిణి. 


చిప్కో ఉద్యమం మొత్తం స్రీల చేతుల్లోనే రూపుదిద్దుకున్నదనే ఆమె, మహిళలు లేని 


సుందర్‌లాల్‌ బహుగుణ 7 


ఉద్యమానికి మనుగడ లేదంటుంది. మేధాపాట్మర్‌, వందనాశివ వంటి క్షేత్రస్థాయి 
ఉద్యమకారులతో కలిసి “భారతీయ పర్యావరణం : భ్రమ-వాస్తవం” మొదలైన 
(గ్రంథాలు సహా ఎన్నో పుస్తకాలు రచించినవాడు బహుగుణ. 1993లోనే మానుషి 
పబ్లికేషన్స్‌ సుందర్లాల్‌, విమలా బహుగుణల ఇంటర్వ్యూల్ని 'హిమాలయాల్ని కాపాడే 
జంట స్వరాలు’ పేరుతో ప్రచురించారు. భూగోళాన్ని బూడిదగా మారుస్తోంది మనిషి 
దురాశేనని స్పష్టంగా చెప్పే ఆ దంపతులు విచ్చలవిడి వస్తు వినిమయమే నెటి 
వ్యవస్థ ఎదుర్కొంటున్న భయంకర ప్రమాదమంటారు. * సొంతాస్తి గురించిన బాధ, 
మితిమీరిన సంపాదనపై ఆశే కాని మరే ధ్యాసలేని లోకంలో, భూమికోసం, విముక్తి 
కోసమని నడిచిన గర్భనలనే వణికించేలా ప్రపంచంలోనే అబేధ్య పర్వత సానువులుగా 
పేరొందిన హిమశిఖరాలకి నేనున్నానంటూ అండగా నిలిచిన అద్వితీయ ఉ 
ద్యమకారుడాయిన. షాది, సంయమ్‌, సదాచార్‌ (వివాహం, సంయమనం, 
సత్రవర్తన)లే సమాజ శ్రేయస్సు సారాలని ఆయన భావం. గాలి, నీరు, చెట్లు, 
పశుపక్ష్యాదుల్ని కాపాడుకుంటూ ప్రకృతి సహజ జీవనశైలికి మళ్ళి సుస్థిరతవైపుకు 
పయనించడమే మనిషికి మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయమని వాదించే సుందర్‌లాల్‌, 
విమలా బహుగుణ దంపతులు తొమ్మిది పదుల వయసులో సైతం ముదుసరులుగా 
కాక నవయవ్వన దూతలుగా ఈనాటికీ నాబోటి వారందరికీ చాతనైనంతలో 
స్ఫూర్తినందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుండడం నా వరకూ నాకు జీవితకాల 
అద్భుతం. వారిద్దరి స్ఫూర్తికి ఇదే నా అక్షర సుమాంజలి. 


* అయితే చిప్కో ఉద్యమంపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. చిప్కో ఉద్యమం అద్వితీయమైనదేమీ 
కాదనే వాదన కూడా ఉంది. ఒక్క ఇండియాలోనే కాక, బ్రెజిల్‌, మలేషియా, ఈక్వెడార్‌, కెన్యా 
లాంటి దేశాల్లో సహితం ఇటువంటి ఉద్యమాలు పురుడు పోసుకున్నాయనే చర్చ రామచంద్ర 
గుహ చేశారు. 70వ దశకంలో అసాధారణ మేధావిగా పేరొంది తెలుగు నేలపై అపూర్వమైన 
విప్లవోద్యమంగా వికసించిన రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌కి మొట్టమొదటి అధ్యక్షుడిగా 
చేసి, ఈశాన్య రాష్ట్రాలు మొదలుకొని దేశవ్యాప్తంగా పి.యు.డి.ఆర్‌. బాధ్యుడిగా హక్కుల ఉ 
ద్యమాన్ని నిర్మించిన తెలుగు విప్లవ తేజం సి.వి. సుబ్బారావుకి రామచంద్ర గుహ ఆయన 
గ్రంథాన్ని అంకితమిచ్చారు. వివరాలకు చూడు: HOw MUCh should a person consume? 
Thinking through environment by Ramachandra Guha, Published by : Perma- 
nent Black, 2006. 


8 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


నేను సామాజిక కార్యకర్తగా ఎలా మారాను? 


The Making of a Social worker 
(From Sundarlal Bahuguna to Maan Singh) 


అది జూన్‌ 19, 1945, ఆదివారం లాహోర్‌ పబ్లిక్‌ లైబ్రరీలో మూడుగంటలు 
గడిపి, సనాతన దర్శసభలో భోజనం చేసి నా గదికొచ్చేటప్పటికి బయట తలపాగాలు 
చుట్టుకుని ఎదురుచూస్తున్న పోలీసులు కనిపించారు. నా సావాసగాళ్లు నా కోసమే 
పోలీసులు వెతుకుతున్నానని, వెంటనే తప్పించుకోమని ఉప్పందించారు. నేనక్కడ్నించి 
మాయమైపోయాను. 


1940లో అంటే నాకు 18 సం॥రాల వయసప్పుడు స్వాతంత్రోద్యమంలోకి 
ప్రవేశించాను. గాంధీ సత్యాగ్రహి శ్రీదేవ్‌ సుమన్‌గారి వల్ల నేను ప్రభావితమయ్యాను. 
ఆయన కూడా టెప్రొ ఘర్‌వాల్‌ రాష్ట్రం నుంచి వచ్చినవాడే. క్విట్‌ ఇండియా 
ఉద్యమంలో ఆయన ఆగ్రా సెంట్రల్‌ జైలులో బందీగా ఖైదు చేయబడ్డారు. 
విడుదలయ్యాక టెప్రొకి వచ్చారు. రాజద్రోహం నేరారోపణతో తిరిగి అరెన్టు కాబడి 
టెప్రొ జైలుకి పంపబడ్డారు. అప్పటికి నేను టెహ్రిలో ఇంటర్‌మీడియట్‌ విద్యార్థిగా 
ఉన్నాను. ఏదోలా కష్టపడి ఆయన్ని కలవడమే కాక విచారణ సమయంలో ఆయన 
ప్రసంగపాఠాన్ని సంపాయించి జాతీయ పత్రికలకి పంపాను. అది ప్రచురించబడిన 
వెంటనే నన్ను కూడా అరెస్టు చేసారు. పోలీసుల పహారాలో నేను నా ఇంటర్‌ 
పరీక్షలు రాయవలసి వచ్చింది. పరీక్షలయిపోయిన వెంటనే నన్ను నరేంద్రనగర్‌ 
జైలుకి తరలించారు. అక్కడో అయిదు నెలలు ఖైదీగా ఉన్నాను. ఈ లోపులో 
పౌరహక్కుల హననానికి సంబంధించి శ్రీదేవ్‌సుమన్‌ జైల్లోనే ఆమరణ నిరాహార 
దీక్ష చేస్తూ, జూలై 25, 1944న 84 రోజుల అనంతరం చనిపోయారు. రాళ్ళలాంటి 
రొట్టెముక్కలు, కిరసనాయిలు కలిపిన నీళ్ళపప్పుచారు పుణ్యమా అని జైలులో నేను 
అనారోగ్యం పాలయ్యాను. అది వేసవికాలం, ఐనా 68 రోజుల తర్వాత మొదటిసారి 
నేను స్నానం చేసాను. ప్రతివారం ప్రధాన పోలీసధికారి ఎదుట నన్ను ప్రవేశపెట్టేవాళ్ళు. 
“నీ మనసు ఇప్పుడెలా ఉంద?”ని ఆయన నన్నడిగేవాడు. నేను “లాకప్‌లో 
పెట్టినప్పుడెలా ఉందో అలాగే ఉందనే” జవాబిచ్చేవాడిని. వైద్యులు ఆ జైలుగదిలో 


నాకు వైద్యం చేయడానికి నిరాకరించారు. దాంతో నన్ను స్ర్టెచ్చర్‌పై ఆసుపత్రికి 


సుందర్‌లాల్‌ బహుగుణ 9 


తరలించారు. అక్కడ్నుంచి విడుదలయిన వెంటనే నేను లాహోర్‌ వెళ్ళిపోయాను. 
అప్పటికక్కడ మా పెద్దన్నయ్య చదూకుంటున్నాడు. సనాతన ధర్మ కాలేజీలో నాకు 
ప్రవేశం దొరికింది. ప్రాణాన్ని నిలుపుకుందుకు ఇంత తేనీరు, రొట్టెముక్కలకు నెలకో 
పది రూపాయిల బత్తెం కోసం ప్రతి ఉదయం పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి మూడు 
మైళ్ళు నడిచి వెళుతూ వస్తుండేవాడిని. చరిత్ర, రాజకీయ శాస్త్రంలో అర్ధ సంవత్సర 
పరీక్షల్లో నేను ఫస్ట్‌క్లాస్‌లో నిలిచాను. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళిన 
ప్రొఫెసర్‌ రోషన్‌లాల్‌వర్మ నాపట్ల మక్కువ చూపుతుండేవారు. రాజనీతి శాస్త్రంలో 
ఆనర్స్‌ చేసేందుకు నన్నాయినే ఒప్పించారు. నాకు టెస్ట్‌బుక్కులు కూడా ఉండేవి 
కాదు, కాబట్టి ఎక్కువకాలం నేను లైబ్రరీలోనే గడిపేవాడ్ని. వార్షిక పరీక్షల్లో మంచి 
మార్కులు రావడంతో నాకు స్మాలర్‌షిప్‌ లభించింది. కాలేజీ వార్షికోత్సవంలో 
జవహర్‌లాల్‌ నెహ్రూ డిస్మవరి ఆఫ్‌ ఇండియాను బహుమతిగా డా॥ గోపీచంద్‌ 
భార్గవ చేతుల మీదుగా అందుకున్న జ్ఞాపకం ఇంకా నాకుంది. 


అంతా సవ్యంగానే ఉంది. యూనివర్శిటీ పరీక్షల్లో కాలేజీకి నేను మంచి 
పేరు తెస్తాననే నమ్మకం మా ప్రొఫెసర్లకుంది. అప్పటికే మా అన్నయ్య చదువు 
ముగించి ఇంటికి వెళ్ళిపోయాడు. జీవనోపాధి కోసం టెప్రొ నుండి వచ్చినవారు 
స్థాపించిన ప్రజామండలి శాఖ అప్పటికి లాహోర్‌లో ఉండేది. నేను దాని 
సమావేశాలకు వెళుతుండేవాడ్ని. సరిగ్గా అప్పుడే ప్రత్యేక పోలీసుదళం 
లాహోరొచ్చింది. నేను కనక టెహ్రి వెలితే అక్కడ నన్ను ఖైదులో పెట్టి చంపివేస్తారని 
కాలేజీ హాస్టల్‌లో నా సహచరులు హెచ్చరించి, నన్ను అగర్వాల్‌ హాస్టల్‌కి పంపించారు. 
అక్కడ సిమ్లా వాస్తవ్యుడయిన కామేశ్వర్‌ పండిత్‌ ఉండేవాడు. ఆయన ఆర్థికశాస్త్రంలో 
పి. హెచ్‌డి. చేస్తున్నాడు. నన్నాయిన గదిలో ఉంచుకున్నాడు. బయట తాళం పెట్టి 
వెళ్ళిపోయేవాడు. రాత్రిపూట మాత్రమే నేను బయటకొచ్చేవాడ్ని వారం రోజులు 
తర్వాత మిత్రులు నన్ను లాల్‌పూర్‌ పంపడానికి నిశ్చయించారు. మామూలుగా 
నేనేసుకునే ఖాదీ కుర్తా పైజామా కాకుండా వాళ్ళు నాకు చొక్కా ప్యాంటూ తొడిగి 
తలకో టోపి కళ్లద్దాలు పెట్టి టిప్‌టాప్‌గా తయారుచేసారు. నేనో కొత్త మనిషినయ్యాను. 
సాయంత్రం సైకిలుమీద నన్ను తీసుకెళ్ళి సహదారా స్టేషన్‌లో లాల్‌పూర్‌ వెళ్ళడానికి 
సిద్ధంగా నున్న రైలులో కూర్చొన్న తుజైల్‌ అహ్మద్‌కి అప్పగించారు. అతడు కార్మిక 
సంఘానికి కార్యదర్శి. మేము లాల్‌పూర్‌ చేరేటప్పటికి బాగా రాత్రయ్యింది. 


నాకు మాన్‌సింగ్‌ అనే పేరు పెట్టారు. పంజాబీ, ఉర్జూ భాషలు చదవడం, 


10 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


మాట్లాడ్డం నాకప్పటికి రాకపోవడంతో బతుకుతెరువు కోసం అంబాలా నుంచి 
వచ్చిన వ్యక్తిగా నేను కొత్తవతారం ఎత్తాను. మర్నాడు స్థానిక కాటన్‌ మిల్లులో 
పనికోసం దరఖాస్తును ఉర్దూలో నింపి నా బొటనవేలి ముద్ర తీసుకున్నారు. ఉ 
ద్యోగం కోసం ఆశపడి వచ్చినవారి చాంతాడంత లైనులో నేనూ దూరి నిల్చున్నాను. 
మేనేజరొచ్చి నా గత అనుభవం గూర్చి అడిగాడు. అప్పటికే అనుభవమున్న 
కొద్దిమందిని ఎన్నికచేసి తక్మినవారందర్నీ పంపేశారు. పాపం ఆ నిర్భాగ్యులు పనిమ్మని 
కాళ్ళావేళ్లా పడ్డారు. కోపమొచ్చిన మేనేజరు అక్కడున్న గార్డుతో వార్ని తరిమేయమని 
ఆజ్ఞాపించాడు. కేంటీన్‌లో కంచాలు కడిగే పనొకటి ఖాళీగా ఉందని తెల్సి, అది 
నాకిప్పించమని అడిగాను. ఐతే, అందుకోసం మరో దరఖాస్తు పెట్టుకోమని ఆయన 
చెప్పాడు. మొత్తానికి మమ్మల్నందర్నీ బయటకు తోసి గేటు మూసేసారు. కార్మికుడిలా 
కనిపించడానికి నేను పొడుగైన కుర్తా తొడుక్కుని లుంగీ కట్టుకునేవాడిని. 


ఒకరోజు సాయంత్రం యూనియన్‌ ఆఫీసుకి జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి 
ఎస్‌. బాసంత్‌సింగ్‌ వచ్చారు. ఆయనకి నన్ను పరిచయం చేసిన స్థానిక కార్యదర్శి 
మరునాటి నుండి మిల్లు కేంటిన్‌లో చిప్పలు కడిగే పని నాకు కేటాయించినట్లు 
చెప్పాడు. దానికాయన స్పందిస్తూ, “లేదు, నేనితగాడికి బడీడు పిల్లలకు పాఠాలు 
చెప్పే పని అప్పగిస్తాను” అన్నారు. మర్నాడే నన్ను ధాన్యం వ్యాపారం చేసే 
గురుదయాల్‌ సింగ్‌ ఇంటికి తీసుకొనిపోయారు. నేనాయన గ్రామానికి వెళ్లాల్సి ఉ 
౦ది. ఐతే, ఇంతలో వయసులో పెద్దవారైన నన్నెరిగిన సర్హార్‌జీ వచ్చి వారి గ్రామం 
మారుమూలనుండటంతో అక్కడి పిల్లలకు బోధించడానికెవరూ రావట్లేదని చెప్పి 
నన్ను రావాల్సిందిగా కోరాడు. ఆయన పేరు గులాసింగ్‌జి. అప్పటికి లాల్‌పూర్‌ 
ప్రాంతం యుద్ధవీరుల వలస కేంద్రంగా వుంది. జంగ్‌ కాలువ చలవతో నీటిపారుదల 
సౌకర్యంతో సుభిక్షంగా విలసిల్లేది. చాక్‌ జమూరా వద్ద కల సిఖాన్‌వాలా గ్రామంలో 
గులాసింగ్‌జి పేరుమోసిన పెద్ద రైతు. మూడు గంటల పాటు గుర్రపుబండిలో 
ప్రయాణం చేసి రాత్రికి మేమా గ్రామం చేరుకున్నాం. ఆయనకి ముగ్గురు కొడుకులు, 
ఇద్దరు కూతుర్లు. కోటలాంటి పెద్ద ఇంటి బయట పనివాళ్ళ గుడిసెలుండేవి. ఆయన 
నన్ను కుటుంబ సభ్యులందరికి పరిచయం చేసాడు. లాల్‌పూర్‌ మాండలికం నాకు 
అర్థమయ్యేది కాదు. మొత్తానికి చాక్‌జుమురా పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న 


ఆయన ఇద్దరు కొడుకులు, నిరంజన్‌, కర్నైల్‌లు వారితో ఆడుకోడానికి కొత్త దోస్తు 


సుందర్‌లాల్‌ బహుగుణ 11 


దొరికాదని సంబరపడ్డారు. 


బాసంత్‌సింగ్‌ గారు నన్నాకాశానికి ఎత్తేయడంతో వెంటబెట్టుకొచ్చిన 
సర్ధార్‌జీకి, ఆయన పిల్లలకి త్వరలోనే ఉపాధ్యాయుడిగా నేను పనికిరాననే విషయం 
తెలిసొచ్చింది. నాకు ఉర్పూకాని, గురుముఖికాని రావు. ఇంటిబయట ప్రత్యేకంగా 
నాకోసం కేటాయించబడిన గదిలోకి దూరి తలుపేసుకుని ఉరూ నేర్చుకోడానికి 
ప్రయత్నించేవాడ్ని కాని ఆ భాష చాలా కష్టంగా ఉండేది. వారం రోజులపాటు ఈ 
తంతు సాగాక చాక్‌జుమ్రాలో రైలెక్కించి నన్ను తిరిగి లాల్‌పూర్‌ పంపించివేయాలనే 
నిర్ణయం జరిగింది. పోలీసులు నన్ను గుర్తుపడతారేమోననే భయం నన్నావహించింది. 
అయితే, నేను బయలుదేరాల్సిన సమయానికి సర్గార్‌జీ పెద్ద కొడుకు తనతో 
ఆడుకోవడానికి నన్నక్కడుంచేయమని కోరాడు. అలా ఆ కుటుంబంతో నేను 
కల్సిపోయాను. ఉర్దూకంటే గురుముఖి సులువని నాకు తోచింది. దాంతో అక్షమాలతో 
నా చదువు మొదలెట్టాను. నా శిష్యులే నాకు గురువులయ్యారు. వాళ్ళు బడికి 
వెళ్ళినపుడు నేను గురుద్వారాకి వెళ్ళి గ్రంధ్‌సాహెబ్‌ చదూకునేవాడ్ని. చదవడం, 
అర్ధం చేసుకోవడం సులభంగానే ఉండేది. 


అలాగే గాంధి రాసిన వివిధ పుస్తకాలు తెప్పించుకుని చదవసాగాను. ఆయన 
ఆత్మకథ, నిర్మాణాత్మక కార్యక్రమాల గురించిన రచనలు వివరంగా చదివేవాడ్ని. 
అవి నాకో కొత్త దృష్టిని ఇచ్చాయి. అరుస్తూ నినాదాలు చేయడం, రాస్తూ వార్తలు 
పంపడం మాత్రమే స్వాతంత్రోద్యమంలో పాల్గోవడం కాదనీ, అంతకంటే నిర్మాణాత్మక 
కార్యక్రమాల్లో భాగం కావడమే ముఖ్యమని గాంధీ పిలుపిచ్చారు. స్వార్ధరహిత పని 
(సేవ), అధ్యయనం (స్వాధ్యాయ), ఉత్పత్తియుత శారీరక కర్మ (శమ) చివరగా 
ఆత్మ క్రమశిక్షణతో కూడిన నిగ్రహాన్ని సహనశీలతను ఆయన బోధించారు. 


లాహోర్‌లో నేను కటిక బీదరికాన్ని అనుభవించాను. ఇక్కడ సర్దార్‌జి 
కుటుంబమంతా నాపై (ప్రేమాభిమానాన్ని చూపిస్తున్నారు. ఆ ఇంట్లో నేను 
అధ్యాపకుడిగా కాక సర్హార్‌జి పెద్ద కొడుకులా చూడబడేవాడ్ని. అన్ని సుఖాలు, 
సౌకర్యాలు నాకోసం అందుబాటులో ఉండేవి. అయితే, గాంధి రచనలు నా కళ్ళు 
తెరిపించాయి. నేను రాట్నం వడకటం మొదలెట్టాను. పత్తి పంట పండి ప్రతి 
ఇంట్లోనూ రాట్నం సుదర్శన చక్రంలా ఉండేది. నేనలా రాట్నం తిప్పడం చూసిన 


అంతా మొదట్లో ఏదో సరదాగా చేస్తున్నాననుకున్నారు. ఐతే, గంటల తరబడి నేను 


12 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


రాట్నం వడకటం చూసిన పిల్లలు, గ్రామంలోని యువతీయువకులు నా చుట్టూ 
మూగి “ఆడపిల్లలా నూలు వడుకుతున్నాడంటూ” ఆటపట్టించేవాళ్ళు. ఆ రోజుల్లో 
ఆడవాళ్ళే ఇళ్ళల్లో నూలు వడుకుతుండేవారు. ఖాదీభండారులోని బట్టల్ని కాదని 
నేను నేసుకున్న గుడ్డల్నే కట్టుకోవడం చూసిన కుటుంబ సభ్యులు మరింత 
నిర్జాంతపోయారు. తెల్లటి పత్తితోపాటు ముదురురంగు పత్తి కూడా పండి దుప్పట్లకు, 
చద్దర్లకు పనికొచ్చేది. తలపాగా కోసం మట్టుకు నెను ఖాదీభండారు పై ఆధారపడాల్సి 
వచ్చింది. 


ఆ తర్వాత నేను వీధులు శుభం చేయడం మొదలుపెట్టాను. మానవ మలం 
ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో దర్శనమిస్తుందేది. నేను దానిమీదంతా మట్టి, బూడిదల్ని 
చల్లి బకెట్‌లోకెత్తుకుని తోటలో పోస్తుందేవాడిని. ఈ కార్యక్రమం కుటుంబాన్ని 
మరింత చికాకుపెట్టింది. పెద్ద కొడుగ్గా చూడబడే నేను పాకీపని చేయడం ఇంటి 
పరువు తీయడమేనని వాళ్లకి తోచింది. వీధుల్లో మలవిసర్జన చేసేవారందర్ని సర్టార్‌జి, 
అతని భార్య శాపనార్థాలతో తిట్టడం మొదలెట్టారు. నేను పాకీవాళ్ళకే పాకీవాడిగా 
మారిపోయాను. అప్పటికే సఫాయిపాకీ కుటుంబాలు ఆ పని మానేసి దినకూలీలుగా 
పనికిపోతుందేవారు. నా వరకూ నాకు ఆ పని నా అహంకారాన్నంతట్ని సమాధిచేసే 
గొప్ప గౌరవనీయ పని. ఆ పని ప్రాముఖ్యత చాలా సంవత్సరాల తర్వాత 1956లో 
మేము సిర్‌యారా ఆశ్రమం పెట్టినపుడు నాకు తెలిసొచ్చింది. ప్రముఖ గాంధేయవాది, 
సామాజిక సేవకులయిన బాబా రాఘవదాస్‌, గాంధీ శిష్యురాలయిన మీరాబెన్‌ 
కోరిక మేరకు గాంధి ఆంగ్లంలో రాసిన సేవకుని ప్రార్థనను నాకు అందించారు. 
“బీద పాకీవాని వలె పూరి గుడిసెలో నివసించే వో దేవా” అనే వాక్యంతో అది 
(ప్రారంభమౌతుంది. గాంధీజీ దేవుడు ఖరీదయిన గుళ్ళూగోపురాల్లో, బంగారు 
విగ్రహాల్లో నివసించేవాడు కాదు. అతడు పేదల్లో కడుబీదవాడు. ఆయన తన 
ప్రార్థనల్లో తరచుగా “భారతదేశంలోని సామాన్య ప్రజల సామర్ధ్యాన్ని, ఉత్సాహాన్ని 
నిర్దేశించే దేవా!” అంటూ అడిగేవాడు. ఆ మానవ విసర్జితాన్ని ఎత్తే పని చేస్తున్నప్పుడు 
పట్టణ ప్రాంతాల్లోని పాకీ పనివాళ్ళు పడే యాతన నాకు అర్థమయింది. పాడుబడిన 
మరుగుదొడ్ల నుంచి అశుద్దాన్ని మోసుకుపోయే వారి బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. 
స్వాతంత్రానంతరం జిల్లా కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను వాల్మీకి 


కాలనీవాసులు తగువులాడుకోవడం చూసేవాడిని. రోజంతా మురికిపని చేసిన 


సుందర్‌లాల్‌ బహుగుణ 13 


వాళ్ళు ఒళ్ళు మరిచిపోవడానికి తాగొచ్చి తగువులాడుకునేవారు. అంటరానితనం 
వల్ల పోలీసులు కానీ, వేరెవరు కానీ వాళ్ళ గొడవల్లో కల్పించుకునేవాళ్ళు కాదు. 
అంటరానితనాన్ని పాటించే అగ్రవర్ణ సమాజం సఫాయి పనివారి పట్ల చూపించే 
తీవ్ర అవమానాన్ని చూసి తట్టుకోలేక వారికోసం ఆ పేటలో రాత్రిబడి 
ప్రారంభించాను. స్వాతంత్ర్యానంతరం కూడా టెహ్రిరాష్టంలో పూర్వంలాగానే 
అంటరానితనం ఉంది. శిల్పకారులు కూడా ఆహారం, నీరు అందరితోపాటు 
తీసుకుంటూ దేవాలయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడేవారు కాదు. 
అంటరానితనమనే సమస్యని నేను పట్టించుకున్నాను. భక్తిగీతాలతో ప్రతిధ్వనిస్తున్న 
రాత్రిబడికి జోడీగా అన్ని వర్గాల విద్యార్థుల కోసం థక్కర్‌ బాపా హాస్టల్‌ని మేం 
ఆరంభించాం. ఆ వసతిగ్భహ నిర్మాణంలో పాలుపంచుకుంటూ రోజంతా నేను 
కూలిపని చేసేవాడ్ని మొత్తానికి ఆ హాస్టలు అణగారిన తరగతుల అభ్యున్నతి 
కార్యక్రమాలకి కేంద్రమయింది. అలాగే అస్పృశ్యుల దేవాలయ ప్రవేశోద్యమాన్ని 
కూడా ప్రారంభించాం. అయితే అది ఆగస్టు 1956లో బుధకేదార్‌ గుడి దగ్గర 
మమ్మల్ని చెప్పులతో కొట్టే విధంగా పరిణమించింది, అలా చెప్పుదెబ్బలు తినాల్సి 
వచ్చింది. 


సుఖన్‌వాలాలో ఆహారం దివ్యంగా ఉండేది. దానికోసం ఆలోచించసాగాను. 
నాకంత ఖరీదైన ఆహారం తీసుకునే హక్కు ఏముంది? ఐతే, నా కోసం వట్టి తేలికపాటి 
తిండిని ఏర్పాటు చేయమని కుటుంబ పెద్దల్ని ఒప్పించేసరికి నా తలప్రాణం 
తోక్కొచ్చింది. ఆఖరికి, రోజుకు ఒకపూటే తినేందుకు నిర్ణయించుకున్నాను. 
సంవత్సరానికి పైగా, ఆ గ్రామం నుంచి తిరిగొచ్చేసాక కూడా అది కొనసాగింది. 
నిరంతరం కొత్త రుచులకోసం ఆశపడే నాలుకను అదుపులో పెట్టుకోవడం నాకలానే 
అబ్బింది. ప్రజాసేవకుడికి నాలుకను స్వాధీనంలో ఉంచుకుని రుచుల్సి మాటల్ని 
జాగ్రత్తగా వాడటం అవసరం. (బ్రహ్మచర్యాన్ని పాటించడానికిది పనికొస్తుంది. ఈ 
శిక్షణవల్ల ప్రజాజీవితంలో దీర్హకాలిక నిరాహారదీక్షలెన్నింటినో నేను అవలీలగా 
చేయగలిగాను. 


మరో రెండు నెలల్లో ఉరూ, పంజాబి చదవడం రాయడం నాకొచ్చింది. 
పిల్లలేమో నా దగ్గర హిందీ నేర్చుకునేవారు. ఆ చదువులు రాతలకన్నా 
నిరాడంబరమయిన నా జీవనశైలే వార్ని ఎక్కువ ఆకర్షించింది. ఆ పిల్లలు 


14 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


మాంసాహారం మానేసారు, అలాగే అతిధులకి మద్యాన్ని ఇవ్వడానికి విముఖత 
చూపటం మొదలెట్టారు. ఇది కుటుంబంలో ఉప్పెనలా మారింది. నువ్వు పిల్లలకి 
ఏం చెబుతున్నావని అమ్మ నన్నడిగింది. వాళ్ళు సమాజంలో చలామణీ అయి 
నెగ్గుకురావాలనీ, ఈ విధంగా ప్రవర్తిస్తే వీళ్ళని గౌరవనీయ కుటుంబ వారసులుగా 
జనాలు గుర్తించరని చెప్పింది. ప్రస్తుతం మద్యమాంసాలే వ్యవస్థలో మనుషుల 
హోదాను నిర్ణయిస్తున్నాయి మరి. 

అలా సిఖన్‌వాలాలో నా జీవితం సామాజిక కార్యకర్తగా నన్ను మల్చింది. 
అప్పటిదాకా రాజకీయ సిద్ధాంతాలతో, చారిత్రక అవశేషాలతో నా మెదడ్ని నింపుకుని 
కాలాన్ని వృధా చేసుకున్నాననే భావన నాకు కలిగింది. నిజజీవితానికి ఉపయోగపడే 
విలువైన సమాచారం నాకు గీత, గురుగ్రంధ్‌సాహెబ్‌ల నుంచే లభ్యమయింది. 

సర్దార్‌ బసంత్‌సింగ్‌జి అప్పుడప్పుడూ గ్రామాన్ని సందర్శింస్తుండేవారు. 
ఆయనొచ్చిన ప్రతిసారీ పీపుల్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ కొత్త ప్రచురణలు తెచ్చేవారు. 
వాటిలో రష్యన్‌ నుండి అనువదించబడిన పంజాబీ పుస్తకాలు కొన్నుండేవి. అప్పుడే 
నేను ఏడురంగుల ఇంద్రధనస్సనే నవల చదివాను. రష్యాలో సామాన్య ప్రజలు 
దేశభక్తితో చేసిన త్యాగాల కధ అది. నాజీలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 
వారు పాడిన గేయమొహటి ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది: 


“పరలోకమునందున్న ఓ దేవా 

ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న 

నీ ప్రియ భక్తుల ఎడల కరుణచూపు..” 
ఇంకా ప్రముఖ పంజాబి నవలాకారుడయిన సర్దార్‌ నానక్‌సింగ్‌ నవలలు, సర్దార్‌ 
గురుబక్ష్‌సింగ్‌ రచనలు, అమృతా ప్రీతమ్‌ కవితలు నేనెక్కువ ఇష్టంగా చదివేవాడిని. 
దాదాపు యాభై సంవత్సరాల అనంతరం మొదటిసారి అమృతాప్రీతమ్‌ని ఢిల్లీలో 
ఒక సమావేశంలో కల్సినపుడు, నా నోటివెంట ఆమె ఎప్పుడో రాసిన కవిత విని 
ఆశ్చర్యపోయిందామె: 


“నా పాట అంతంలేనిది 
నా ప్రేమ అద్వితీయమైనది” 


ఆ సమావేశంలోనే నేను హరికిషన్‌ సూర్దిత్‌ని కలిసాను. కామ్రేడ్‌ బసంత్‌సింగ్‌ 


కమ్యూనిస్టుపార్టీలో ఇంకా చురుకయిన కార్యకర్తగానే ఉన్నారని ఆయన నాకు 


సుందర్‌లాల్‌ బహుగుణ 15 


చెప్పారు. కానీ ఇప్పటికీ ఆయనెక్కడుందీ తెలియలేదు. 


మా నాన్న అశ్వప్రియుడు. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నన్ను గుర్రం 
మీద ఎక్కించుకుని టెహ్రి తీసికెళ్ళేవాడు. ఐతే, నాకు ఎనిమిదేళ్ళు నిందేనాటికే 
ఆయన చనిపోయారు. గుర్రపు స్వారీ చేయాలనే కోరికని అలా నేను 
తీర్చుకోలేకపోయేను. సుఖన్‌వాలాలో మూడు గుర్రాలుండేవి. సాయంకాలాలు 
నిరంజన్‌, కర్ణైల్‌లు జంగ్‌ కాలువ ఒడ్డున గుర్రపుస్వారీ చేస్తూ ఆనంది స్తూండేవారు. 


సర్టార్‌ గులాసింగ్‌ ప్రసిద్దులందరికీ నన్ను గర్వంగా పరిచయం చేస్తుండేవారు. 
నేను ఇంగ్లీషు మాట్లాడగలనని, వారి పిల్లలకు ట్యూషన్‌ చెబుతానని చెప్పేవారు. 
అలాంటొక సందర్భంలో చాక్‌జుమ్రా పోలీస్‌ స్టేషను అధికారి సర్దార్‌జి ఇంటికి 
వచ్చాడు. ఆరు నెలలకోసారి పంట చేతికొచ్చాక తన వాటా కోసం వస్తుంటాడతడు. 
గ్రామంలో ఏ నేరం జరగకుండా చూసుకునే బాధ్యత అతనిది. కానీ నా వరకూ 
నాకు అతగాడి సందర్శన ప్రమాదకర సంకేతం. అతడు నన్ను గుర్తుపడతాడేమోనని 
అనుమానించాను. అప్పుడిక నేను పోలీసు లాకప్పుకి వెళ్ళాలి. అందుకే మెల్లగా 
తోటలోకి జారుకుని దాకున్నాను. అతడు వెళ్ళిపోయాడని నిర్జారించుకున్నాకనే 
బయటకు వచ్చాను. 


అప్పట్నుంచి నేను పూర్తిగా సర్దార్‌ అవతారం ఎత్తాను. నన్నెవరూ సుందర్‌లాల్‌ 
బహుగుణగా పిలిచేవాళ్ళే కాదు. కాని నాకు తలపాగా చుట్టుకోవడం వచ్చేది కాదు. 
ఒకసారి నేనేదో పనిమీద లాల్‌పూర్‌లోని ఖల్సా కాలేజీకి వెళ్ళాను. ఆ రాత్రి కళాశాల 
హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు తలపాగా జాగ్రత్తగా తీసి కిందపెట్టి 
పడుకున్నాను. 


1946, మే నెలలో నేను ప్రొఫెసర్‌ రోషన్‌లాల్‌వర్శకి ఉత్తరం రాసాను. 
ఆయన నన్ను వెంటనే లాహోరు బయలుదేరి రమ్మనమన్నాడు. అరెస్టును గురించి 
భయం నాకు లేదు. లాహోర్‌ వెళ్ళే రైలు ఎక్కాను. తెలతెలవారుతుండగా ప్రొఫెసర్‌ 
వర్మ తలుపు కొట్టాను. నేను మాట్లాడేవారకూ ఆయన నన్ను పోల్చుకోలేకపోయాడు. 
మర్నాడు నేను కాలేజీకి వెళ్ళాను. అక్కడెవరూ నన్ను గుర్తుపట్టలేదు. సర్గార్‌ కుటుంబం 
నుంచి సెలవు తీసుకోడానికి సిఖన్‌వాలా గ్రామం తిరిగొచ్చాను. మళ్ళీ రావాల్సిన 


16 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


సమయం వచ్చేసరికి విచారం ముంచుకొచ్చింది. ఆ క్షణం ఇంటిల్లిపాదినీ 
కదిలించింది. నిరంజన్‌, కర్ణెల్‌, జగ్టీత్‌, జోగిందర్‌, సమీంద్ర కౌర్‌ అంతా పట్టుకుని 
ఏడ్చేశారు. దీపావళి సెలవులకి మళ్లీ వస్తానని వాగ్దానం చేసాను. ఆ వాగ్దానం 
నిలబెట్టుకున్నాను. ఐతే, మాన్‌సింగ్‌గా కాదు, సుందర్లాల్‌ బహుగుణగా, 
అధ్యాపకుడిగా కాదు. కళాశాల విద్యార్థిగా అక్కడికి వెళ్ళాను. 


కాలేజీలో మళ్ళీ నేను నా చదువులో మునిగిపోయాను, కానీ మరింతగా 
ప్రజామండలి కార్యక్రమాల్లో ఇమిడాను. 1947, మేలో పరీక్షలయిపోయాక నేను 
తిరిగి టెహ్రి వచ్చాను. ఇక ఎన్నడూ సిఖన్‌వాలానుకాని, లాహోరును కాని 
చూడలేదు. స్వాతంత్ర్యమయితే వచ్చింది కానీ పంజాబ్‌ రెండు ముక్కలయింది. ఆ 
రోజుల్లో నేను సర్టార్‌గులాసింగ్‌ కుటుంబాన్ని గురించే ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడిని. 
వాళ్ళు అమృత్‌సర్‌ దగ్గర అత్తరి మండలంలోని బూహ్‌ గ్రామంలో స్థిరపడ్డారు. 50 
సం॥రాల తరవాత హేమకుండ్‌కి వెళుతూ నిరంజన్‌ రిషీకేశ్‌ దగ్గర ప్రకృతి ఆ(శమంలో 
నన్ను చూడ్డానికి వచ్చాడు. రెండోసారి అతడూ, కర్ణెల్‌ భగత్‌పురాణ్‌సింగ్‌జి 
పింగళివారా మొదటి వార్షిక సంస్మరణ ఉత్సవాలు జరిగినప్పుడు అమృత్‌సర్‌లో 
కలిసారు. నేనైతే ఎప్పుడూ భగత్‌జీని చూడలేదు కానీ చిప్కో ఉద్యమానికి సంబంధించి, 
పర్యావరణానికి సంబంధించిన నా వ్యాసాల్ని ఆయన వేల సంఖ్యలో ముద్రించి 
పంచారు. నా కార్యక్రమాలకుగానూ పింగళివారా నుంచి మద్దతు లభించింది. 
సర్దార్‌ సూర్జితొసింగ్‌ బర్నాలా కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్సప్పుడు అడవుల 
సంరక్షణకోసం నా తపన గురించి భగత్‌జీతో చెప్పారు. తాత్కాలిక స్వార్థ ఆర్థిక 
ప్రయోజనాల కోసం బలికాబోతున్న పవిత్ర భగీరధ నదిని కాపాడేందుకు ఒక 
ప్రయత్నంగా దాని ఒడ్డున నేను దీక్షకు కూర్చున్నప్పుడు, గంగా హిమాలయాల్ని 
రక్షించే గొప్ప కర్తవ్యాన్ని తలకెత్తుకునే ధైర్యం, స్థైర్యం మాన్‌సింగ్‌గా నన్ను నేను 
మార్చుకున్న రోజుల్లో సముపార్టించుకున్నవే. 


సుందర్‌లాల్‌ బహుగుణ 17 


సుస్టెరాభివృద్దే సుభికమెన సమాజానికి మూలం 
థ ద ఈ] ఈ 
(సంభాషణు  - సుందర్‌లాల్‌ బహుగుణ 


మూలం : జార్డ్‌జేమ్స్‌ తెలుగు : గౌరవ్‌ 


జేమ్స్‌ : నుందర్లాల్‌గారూ నదుల అనుసంధానానికి నంబంధించి ఇండియాలో 
ప్రతిపాదనలు వింటున్నాం. మీరు దానికి ప్రత్యామ్నాయంగా అనేక విధానాలు 
(ప్రతిపాదించారు కూడా - నీటి వనరుల క్రమబద్ధీకరణ, నీటి అవనరం ఎక్కువలేని 
చెట్ల పెంవకం, అడవుల నంరక్షణ మొదలైనవి. నీటి వాడకంలో [క్రమబద్ధీకరణపై 
మరికొంత చెవ్లుగలరా? 


బహుగుణ : క్రమబద్ధీకరణ అనేది వ్యవసాయానికే కాదు, పరిశమలకు కూడా 
అవసరం. పరిశ్రమలు నీటిని విపరీతంగా వాడుకోవడమే కాకుండా కలుషితం 
కూడా చేస్తున్నాయి. 


జేమ్స్‌ : ఢిల్లీ నుంచి యమునకి పోయే నీటిలో వ్రతి 100 మి.లీకి ౩300 రెట్లు 
బాక్టీరియా ఉంటుందనేది నా అవగాహన. మీరేమంటారు? 


బహుగుణ : టెప్రొడామ్‌కి కారణం ఢిల్లీయే. నీరు ఢిల్లీకి మళ్ళించబడుతోంది. 
యమునా నదిని ఏం చేసారని నేను పాలకుల్ని ప్రశ్నిస్తున్నాను. యమునను 
కలుషితం చేసినవారు ఇప్పుడు ఆ పాపాల్ని గంగలో కడుక్కోవాలనుకుంటున్నారు. 
(నవ్వు) ఇక తర్వాతి విషయం చెట్లు, అడవుల పెంపకం. ఈ ఆలోచనకి గల 
ప్రధాన కారణమేంటంటే జనాభా పెరుగుతోంది, భూమి తగ్గుతోంది. కాబట్టి 
తక్కువ నేల నుంచి ఎక్కువ ఉత్పత్తి ఎలా సాధ్యం అనేది ప్రశ్న. చెట్ల పెంపకమొక్కటే 


దానికి సరైన జవాబు. 


జేమ్స్‌ : భారతదేశంలో చెట్ల పెంవకం యూకలిస్టన్‌ ద్వారా జరుగుతోందనేది నా 
భావన? 


బహుగుణ : కాదు, కాదు. అది మూర్ధత్వం! పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులతో నున్న 
విశాల వృక్షాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకనంటే అవి ఎక్కువ కార్చన్‌డైఆక్సైడ్‌ను 
పీల్చుకుని మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేయగలవు. ఈనాటి మన 


18 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


జీవనశైలి ప్రకృతి విరుద్ధమైంది. ఎవరూ కూడా ఆక్సిజన్‌ గురించి ఆలోచించడం 
లేదు. మానవుడి ప్రాథమిక అవసరం ప్రాణవాయువు, తక్కినవన్నీ తర్వాతే. 
అలాగే నీటి వనరుల సంరక్షణ కూడా వృక్షజాతులపై ఆధారపడి ఉంటుంది. 
యూకలిప్టస్‌ చెట్లు పొడుగ్గా అంతెత్తయితే పెరుగుతాయి గానీ వాటికి చెప్పుకోదగ్గ 
కొమ్మలుండవు. అంతేకాక అవి మట్టిలోంచి విపరీతంగా నీటిని పీల్చుకుంటాయి. 
చెట్ల మనిషిగా పేరొందిన బార్ట్‌బేకర్‌, నేనూ కల్సి ఒకసారి ప్రయాణం చేస్తున్నాం. 
రోడ్డు పక్క ఈ చెట్లను చూసినాయన కారాపి ఈ పిచ్చి చెట్లనెందుకు 
పెంచుతున్నారని అడిగాడు. అలాగే చెట్లకి కేవలం నీటిని పీల్చుకునే గుణమే 
కాదు, వాట్ని సంగ్రహించి, శుభ్రపర్చి సంరక్షించే శక్తి కూడా ఉంటుందని చెప్పాడు. 
అందుకే చెట్లు ఎక్కువ కార్చన్‌దైఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ ఇస్తాయి. నీటి 
వనరుల్ని భద్రంగా దాచి వుండచమే కాక నీటిని స్వచ్చంగా చేస్తాయి. ఓక్‌ చెట్టు 
ఇక్కడ చాలా ఉపయోగం ఎందుకంటే అది అధిక మొత్తంలో నీటిని కాపాడటమే 
కాక శుద్ధి చేస్తుంది కూడా. నిజానికి మన నీటి నిలువలన్నీ ఓక్‌ అడవుల మాటునే 
ఉన్నాయి. అవే మనకు వంట చెరుకునీ, కడుపుకింత ఆహారాన్ని పశువులకు 
గ్రాసాన్ని ఇస్తున్నాయి. సమాజాన్ని సుస్థిరంగా సంపద్వంతం చేయగలవి చెట్లు 
మాత్రమే. అదే నిజమయిన సౌభాగ్యం, అభివృద్ధి. 

జేమ్స్‌ : సుస్థిర అభివృద్దంటే మీ దృష్టిలో స్థానికంగా ఉంటూ (బ్రక్టతితో జీవించేదే 
అనా? ఉద్యోగం పేరుతో ఎకడికోపోయి సంపాయించే యువతరానిది మనీఆర్ధర్‌ 
అభివుద్ది అని మీరన్నట్టు గుర్తు? 

బహుగుణ : అవును. ఇక్మడుండే ప్రజలకి బయట నుండి సొమ్ము వస్తుంది. దాన్ని 
వాళ్ళు కనీసవశరాల్ని తీర్చుకోడానికి ఉపయోగిస్తారు. 


జేమ్స్‌ : మత దృుష్తితో కూడా మీరు కొన్ని మాటలు వాడారు. నీరు, చెట్లకి 
సంబంధించిన పవిత్రత గురించి మీరు మాట్లాడుతుంటారు. అలాగే పొందూల్లో 
చనిపోయినవారికి నీళ్ళుపోస్తే, ముస్లిం రాజైన బౌరంగజేబు మరణళయ్య పైనున్న 
తనతండి దాహార్తిని తీరడానికి నిరాకరించినట్లు కూడా మీరోచోట అన్నారు? 


బహుగుణ : అవును, షాజహాన్‌ అన్న మాటలవి. 


సుందర్‌లాల్‌ బహుగుణ 19 


జేమ్స్‌ : కాస్త వివరంగా చెవ్పండి? 


బహుగుణ : జెరంగజేబు తండ్రిని ఖైదు చేస్తాడు. తర్వాత అతడి తండ్రి షాజహాన్‌ 
జైల్లో నుంచి వర్తమానం పంపుతూ; “హిందువులు ప్రశంసించదగ్గవాళ్ళు, 
మరణించబోతున్నవారి గొంతులో ఇంత జలం పోస్తారు... కాని వో విశ్వాసీ! 
ఖైదులోనున్న నీ తండ్రికి నువ్వో గుక్కెడు నీళ్ళివ్వలేవా?” (ఈ మూలాల్ని బహుగుణ 
ఉర్దూలో చదివారు) అంటాడు. 


జేమ్స్‌ : నేననుకోవడం నేను చదివిన మూలం మీరు తవ్హ్రుగా చెప్ఫారు? 


బహుగుణ : ఒక సామెతుంది, దెయ్యాలు వేదాలు వల్లించడమంటారు. కానీ యిదే 
నిజమయిన ఆధ్యాత్మికత. ప్రాణమున్న ప్రతిదానిలోనూ చెట్టూచేమ, కొండాకోన, 
నదీలోయ, పశువు పక్షి అన్నింటిలో పవిత్రతను చూడగలగడం. అదే ఆదర్శ 
సమాజం. ఈరోజు మనకి కావాల్సిన వాటన్నింటినీ ఎక్కడో దూరం నుంచి 
సమకూర్చుకుంటున్నాం. అందుకే, మన జీవం నిలుపుకోవడం కోసం ఇతర 
జీవుల్ని హింసిస్తున్నాం. మన సుఖాల కోసం ఎన్నో ప్రాణాల్ని కష్టపెడుతున్నాం. 
పశుపక్ష్యాదులు, జలచరాలు, సరీసృపాల నివాస స్థలాలన్నింటినీ నాశనం 
చేస్తున్నాం. మనిషికి హృదయమనేది స్పందించడానికి ఇవ్వబడిందే కాని 
చంపడానికి కాదు. ఇతర జీవుల్ని సంరక్షించడమే కాని భక్షించడం అతని పని 
కారాదు. అయితే, ప్రస్తుతం అతడు తన మేధస్సుని, జ్ఞానాన్ని జీవహింసకే ఉ 
పయోగిస్తున్నాడు. ఆదిమానవులని పిల్చుకునే మన పూర్వీకులతో పోలిస్తే మనం 
చాలా వెనకబడి ఉన్నాం. ఈరోజు మనం పెద్దపెద్ద నగరాల్నీీ రైల్వే వ్యవస్థని 
ఇంకా అనేక వాటిని నిర్మించుకున్నాం. కానీ, ఆ క్రమంలో ఎన్నో జీవజాతులు 
నశించిపోయాయి. మనుషులుగా మన సుఖసంతోషాల కోసం వాటి బతుకులు 
ముగిసిపోయాయి. జీవజాతుల్ని కాపాడవలసిన మనుషులే వాటిని నాశనం 
చేసే పనికి ఒడిగట్టారు. కాన మనుషులకి నైతిక బాధ్యత ఉండాలని నా నమ్మకం. 


జేమ్స్‌ : ఆ కర్తవ్వం పొందూ మతంలో మీరు చూసారా? 


బహుగుణ : హిందూ ధర్మంలో వసుధైక కుటుంబమనే భావనుంది, భూగోళమంతా 
సొంత కుటుంబమేనని దానికి అర్థం. లౌకిక జీవితంలో దీన్నే గాంధీ 
పాటించడానికి ప్రయత్నించాడు. అందుకే ఆయన ఎన్నడూ ట్రిటీష్‌వారు మన 
శత్రువులని చెప్పలేదు. అందరి మంచికోసమే నేను పాటుపడుతున్నానని ఆయన 


20 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


చెప్పేవారు. ఆయన మానవాళి కోసం తపించినవాడే కాని భారతదేశం కోసం 
మాత్రమే ఏదో చేద్దామనుకున్న సంకుచిత జాతీయవాది కాదు. భారతదేశం 
బాగుంటే తతిమ్మా దేశాలతో సైతం సత్సంబంధాలు నెలకొంటాయనీ, అందరూ 
స్వతంత్రులవుతారనేదే గాంధి ఆలోచన. 


ఆయన తన ప్రార్థనలో పదకొండు సంకల్పాల్ని ప్రవచించేవాడు; అవి, 
అహింస (హింస చేయకుండా ఉండడం), సత్య (సత్యం), అస్తేయ (ఇతరుల 
వస్తువులు దొంగిలించకపోవడం), (శ్రమ (శారీరక పనిచేయటం), (బ్రహ్మచర్య 
(నిగ్రహం చూపడం), అ(శ్రంగ (వస్తు వ్యామోహం వీడటం), అస్వాద (రుచుల 
కోసం తపించకుండా ఉండటం), అభయ (భయపడకుండా ఉండటం, 
భయపెట్టకుండా ఉండటం), సమాన్‌లోక్‌ (అన్ని మతాలు, మార్గాలు సమానమేనని 
నమ్మడం), స్వదేశీ (సుస్థిరాభివృద్ధి సాధన), స్పర్శాభావన (అంటరానితనాన్ని 
విడనాడటం). ఇవే జీవన విధానానికి పదకొండు సంకల్ప సూత్రాలు. వీట్ని 
జీవితానికి అన్వయించుకుని ముందుకుపోవడం అవసరం. స్వాతంత్రానంతరం 
గాంధీజీ కార్యక్రమాలకి కొనసాగింపుగానే నేను వనిచేస్తున్నాను. 
స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్ర్యం సిద్ధించాక ప్రభుత్వంలో చేరని వ్యక్తుల్లో 
గాంధి మొదటివాడనే సంగతి మీకు తెలుసా? 


జేమ్స్‌ : నిజానికి, స్వాతంత్ర్యానంతరం కాంగైన్‌ని రద్దు చేయమని ఆయన 
చెవ్రాదడంటారు? 


బహుగుణ : అవును, జనవరి 29, 1948లో ఆయన హత్య కావించబడనున్న 
ఒక్కరోజు ముందు కాంగ్రెస్‌ను రద్దుచేసి తీరాలని ఆయన రాసాడు. గాంధీ ఈ 
డిమాండ్‌ తెల్సి నెహ్రూ పటేల్‌లు ఆయన వద్దకు పరిగెత్తుకొచ్చి “బాపూ, మీరు 
కాంగ్రెస్‌ను రద్దు చేయమన్నారని విన్నాం” అని అడిగితే, దానికాయన, “అవును, 
అదే సరయినది. ఈనాటి కాంగ్రెస్‌ అత్యున్నతంగా వెలుగొందుతోంది.. ఇదిలాగే 
ప్రకాశిస్తే దీన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. కాన దీన్ని అంతం చేసి 
తీరాలి” అన్నాడు. 


జేమ్స్‌ : అయితే కచ్చితంగా వాళ్ళాయినతో విబేధించి సొంత నిర్ణయాలు తీనుకుని 
వారి దారిలో పోయుంటారు... ? 


సుందర్‌లాల్‌ బహుగుణ 21 


బహుగుణ : అప్పుడు వాళ్ళాయనను మరైతే, ఉత్తమ[్రేణి నాయకులతో మీరేం 
చేస్తారని అడిగారు. దానికాయిన జవాబు చెబుతూ, “నేను కలలుకన్న న్వరాజ్వం 
ఇది కాదు. అదింకా రాలేదు. ప్రతీ (గ్రామం స్వతంత్రంగా మనగలిగితే అదే 
అనలయిన న్వరాజ్యం. ఉత్తమ నాయకులంతా ఈ ఆలోచనను ఆచరణలో 
పెట్టాలని నా భావన. ప్రజల్ని చైతన్యం చేసేందుకు వీరంతా శిక్షణ పొందాలి. 
వారిలో ఒక్తొక్సురూ ఒక్పొక్ళు గ్రామాన్ని ఎంచుకుని అక్షుడనే నివసించాలి. (ప్రజలతో 
మమేకమై నిజమయిన న్వరాజ్వ ఫలాన్ని సాధించేందుకు పాటువదాలి” అన్నాడు. 


ప్రాథమిక అవసరాల్ని తీర్చుకునేలా గ్రామాలు స్వయం సమృద్ధి 
కావాలనేది గాంధీజీ కల. దానిని నెరవేర్చే పనే నేను చేస్తోంది. అందులో భాగంగా 
మనిషికి ప్రాథమికంగా గాలి, నీరు, ఆహారం, వస్త్రాలు, వసతి అవసరం అని 
నేను గుర్తించాను. మనుషులకి అవసరమయిన నీటిని ప్రతి గ్రామం 
సమకూర్చుకోకుండా పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టీ నీటికోసం గ్రామాలకు గ్రామాల్ని 
విస్థాపనకు గురిచేయడం ఎందుకు? స్వాతంత్ర్యానంతర భారతదేశంలో 
గాంధేయవాద ఆలోచనల్ని అమలు చేయటానికే నేను ప్రయత్నించాను, ఇంకా 
చేస్తూనే ఉన్నాను. 
జేమ్స్‌ : కానీ ఇవ్లుడు, మనం చూనినట్టయితే నదిని పట్టించుకోవడం తగ్గింది, 
విస్థావనకి సిద్ధమై (వజలు లొంగినట్లు తెలుస్తోంది. మీకిది నిరుత్సావాం 
కలిగించడం లేదా? 


బహుగుణ : లేదు, నేనేమి నిరాశ చెందడం లేదు, ఎందుకనంటే మంచనేది 
యెన్నటికయినా గెలుస్తుందని నా నమ్మకం. మన దేశంలో ఒక నమ్మకముంది, 
“చివరికి సత్యమే జయిస్తుందని”. అదో మౌలిక సత్యం. నేను ఈ డామ్‌ బురదతో 
నిండితే ఏం చేస్తారని అడుగుతాను. చెరుకు రైతులకి అప్పుడు నీళ్ళు లేవు కాన 
ముతక ధాన్యం పండించుకోమని చెబుతారా? (నవ్వు) నదంటే కేవలం నీళ్ళు 
కాదు; నది ఒక పరిపూర్ణమయిన పర్యావరణ పద్ధతికి ప్రతీక. పంటలకి 
అనువయిన సారవంతమయిన మన్ను హిమాలయ పర్వతాల్లో తయారై నదుల 
ద్వారా యావత్‌ దేశానికి చేరి వ్యవసాయానికి దోహదం చేస్తుంది. ఇక జలచరాలకి 
సంబంధించిన విషయం. మనుషులెంత మూర్భులంటే వాళ్ళు చేపల్ని కూడా 
బ్రతకనివ్వరు. వాటి నివాసాన్ని కూడా నాశనం చేస్తారు. మీ ఇంటి మీదికెవరయినా 


22 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


దూసుకొచ్చి భయభ్రాంతులకు లోనుచేసి ఇంటిని ధ్వంసం చేస్తే ఎలా ఉంటుంది? 
మీకయితే కోపం వస్తుంది. కాని చేపలకైతే ప్రాణమే పోతుంది. 


జేమ్స్‌ : పొందూత్వం (ప్రకారం ఇది కలియుగం. ఈ కాలంలో మంచిపై చెడుకే 
విజయముంటుంది. ప్రస్తుత లోకం దీన్నే నమ్ముతోంది. మరి చివరికి సత్వమే 
గెలుస్తుందని మీరెలా నమ్ముతారు? 


బహుగుణ : సర్వం అంధకారం అయిపోయినప్పటికీ ఎక్కడో దూరాన ఆ చీకటిని 
చీల్చుకునే చిన్ని చిరుదీపమయినా వెలుగుతుంటుంది. చీకటితో పోరాడేవారికి 
ఆశను కల్పిస్తూ దాని దిశగా వచ్చేందుకు మనకు దారి చూపుతుంది. 


జేమ్స్‌ : విజ్ఞానశాస్రాన్ని, మతాన్ని మీరనునంధానించే విధానం నాకు చాలా ఆసక్తి 
కలిగిస్తుంటుంది. హిందూమతం, దాని సంప్రదాయాలకు సంబంధించి మరీను. 
ఈ మధ్య మీరు వదమటి కనుమల్లో పాండురంగ హెగ్లై ఆధ్వర్యంలో కాలీనదిని 
కాపాడుకోడానికి జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా అక్టుడికెళ్ళారని తెల్సింది. 
ఆ ఉద్యమం ఎత్తుగడల్లో పాదయాత్రనేది ఒకటి. నా దృష్టిలో పాదయా(త్రంటే 
కేవలం నడకకాదు, దానికి మత సంబంధ చరిత్ర కూడా ఉంది. 


బహుగుణ : అంతిమంగా మనం ప్రజల వద్దకే వెళ్లాలి. వాహన ప్రయాణం మనిషిని 
తొందరపెడుతుంది. జనాన్ని కలవాలనుకున్న ప్రతిరోట మీరు వాహనాన్ని ఆపాలి. 
అదే నడకలోనయితే మీకు ఎదురయ్యే ఒక్క మనిషితో కూడా పలకరించి 
మాట్లాడచ్చు. విషయాల్ని తెలియజేయడానికి పాదయాత్రను మించిన అత్యుత్తమ 
పద్ధతి లేదు. పూర్వకాలం నుంచే ఈ విధానం ఉంది. క్రీస్తుకి కారు లేదు. 


జేమ్స్‌ : క్రీస్తు పాదయాత్రల ద్వారానే నందేశాన్నిచ్చాడు. ఎక్కువమంది క్రైస్తవులు 
ఈరోజది గుర్తించడం లేదు. ఆయన తన శిష్యులకి ఒక చోటు నుంచి మరో 
చోటుకి నంచరిస్తుందమని చెప్పాడు. వస్తువుల్ని మోసుకుపోకుండా ఎవరేది పెడితే 
అది తింటూ (ప్రజల మంచి చెడులు తెల్ఫుకుని వారితో పాలువంచుకోదానికి, 
బోధించదానికీ నిత్సం వయనించమని క్రీస్తు చెప్పాడు. 


బహుగుణ : ఆయన మన హృదయాల్లో ఇప్పటికీ నిల్చి ఉన్నాడంటే దానర్ధం ఆనాడు 
ఆయన పాదయాత్ర ప్రభావమే. ఈరోజు మనకి రేడియో, టీవివంటి వివిధ 
నాగరిక సాధనాలు మొరగడానికి ఉన్నాయి. అరుపులు అభిప్రాయాల్ని మార్చవు. 
కాని మీరో వ్యక్తిని కలిస్తే మంచిచెడులు మాట్లాడగలం. 


సుందర్‌లాల్‌ బహుగుణ 23 


జేమ్స్‌ : కర్ణాటకలో అవ్పికొ ఉద్యమకారుడయిన పాండురంగ్‌ హెగ్లేతో కల్సి 
పాదయాత్రలు చేస్తున్నట్టు తెల్సింది. ఆయన మీకెలా వరిచయం? 


బహుగుణ : పాండురంగ హెగ్దే ఢిల్లీ యూనివర్శిటీలో సోషల్‌వర్క్‌ చదువుతుండేవాడు. 
సామాజిక కార్యకర్తల్ని కల్సుకునే క్రమంలో భాగంగా అతడు మా సిలియారా 
ఆశ్రమానికొచ్చాడు. అక్కడుండగానే “దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావని” 
నేను అడిగాను. “సామాజిక కార్యకర్తగా సేవ చేస్తానని” అన్నాడు. తిరిగి 
వెళ్ళిపోయిన అతడు వోరోజు హఠాత్తుగా “ఒకసారి దయుంచి కర్ణాటక రండి, 
పడమటి కనుమల్ని పరిరక్షించే ఉద్యమం ఆరంభించబోతున్నానంటూ నాకు 
ఉత్తరం రాసాడు. అలా అప్పికొ ఉద్యమాన్నతడు స్థాపించాడు. అప్పికో అనేది 
కన్నడంలో చిప్మోకి అనువాదమే. 


జేమ్స్‌ : అవునా! మళ్ళీ పాదయాత్ర వద్ద కొద్దాం. పాదయాత్రలనేవి అతి ప్రాబీన 
మత సంవప్రదాయాలనే నా భావం, మీరేమంటారు? 


బహుగుణ : నిజం చెప్పాలంటే, మతాలన్నీ మరీ సంకుచితమయిపోయాయి. కాని 
ఆధ్యాత్మికతుందే, అదీ అసలైంది. పరమాత్ముడిని ప్రపంచంలో అన్నింటా 
దర్శించుకోవడమే ఆధ్యాత్మికత. మనుషుల్లో మాత్రమే కాదు, పశువులు, పక్షులు, 
చెట్లు, పర్వతాలు, నదీజలాలు సర్వం భగవంతుడిమయం అని భావించడం. 
విజ్ఞానశాస్తాన్ని ఆధ్యాత్మికతని కలిపితేనే సర్వోదయ, (అందరి సంక్షేమం) అని 
వినోభాజి అనేవారు. విజ్ఞానశాస్త్రం, రాజకీయాలు కలవడం ఆటంబాంబుతో 
సమానం. నేను ప్రజలకు అడవులు మనకిచ్చేవి సారవంతమయిన నేల, 
స్వచ్చమయిన నీరు, శుద్ధమయిన గాలేకాని కలప వ్యాపారమో, విదేశీ మారక 
ద్రవ్యమో కాదని చెబుతుంటాను. 


ప్రకృతితో మన అనుబంధం తల్లితో బిడ్డకుండే సంబంధం లాంటిది. 
ప్రకృతి మన తల్లి, మనం దాని పిల్లలం. మనం ప్రకృతి నుంచి వేరయి బతకలేం. 
సహజ జీవనశైలికి మారడమే మనకి శరణ్యం. గాంధి అదే అర్థం చేసుకున్నాడు. 
ఈ ఎఫ్‌.షుమేకర్‌ ప్రపంచానికి “స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అని చెప్పిందిదే. కాని 
ప్రజలు పెద్దదేదయినా ప్రమాదకరమని తెల్సుకోలేకపోయారు. ఇప్పుడున్న రీతిలో 
జీవించాలనంటే ప్రకృతికి హాని చేయాలి. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్సీ, 
దేశాల్ని స్వార్థానికి వుపయోగించుకోవాలి. అలాగే ధనిక దేశాలు బీదదేశాల్ని 
లోబర్చుకుని విదేశీ మారక ద్రవ్యాన్ని వారు దేవుడిగా ఆరాధించేలా చేస్తున్నాయి. 


24 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


జేమ్స్‌ : వినిమయదారీతనానికీ, మతానికి ఉన్న పోలిక ఆనక్తికరం. మీ రచనల్లో 
ఒకచోట మీరో కొత్తమతం గురించి రాసారు. మూడో ప్రవంచ దేశాల నేతలు 
ఆ మతానికి చెందిన దేవుడ్ని మధ్యలో తీసుకొచ్చి పెట్టడానికి ఉత్సాహ పడుతున్నారు 

బహుగుణ : అది అర్థశాస్త్ర మతం. 

జేమ్స్‌ * ఇది వొట్టి పోలిక కాదనుకుంటాను. ఎందుకంటే మతం సమాజాన్ని 
కలువుతుంది, వ్రజలు దాన్ని మతమనుకోవదం లేదు. ఏదో ఉంది కాబట్టి జనం 
దాన్ని పాటిస్తున్నారు. అమెరికాలో ఆధునిక అర్ధశాస్త్రం అలాగే అనునరించ 


బడుతుంది. దాన్ని గూర్చి అవగావానా రాపొత్యం, వార్ని వారు వరాధీనం 
చేసుకోవదమే దీనిక్సారణం. 


బహుగుణ : చాలామంది పాశ్చాత్య దేశాల ప్రజలు గాంధీ అక్కడ నుండి రానున్నాడని 
నమ్ముతారు. తెలివయిన పాశ్చాత్యదేశస్తులు ఈ వినిమయదారీతనం నుండి 
ప్రకృతి సిద్ధాంతం వైపుగా పోడానికి చూస్తున్నారు. ఇతర దేశల ప్రజలంతా 
నెమ్మదిగా ఇది అర్థం చేసుకుంటారు. 


జేమ్స్‌ : వినిమయ వ్రపంచపు మరో కోణమేమిటంటే వాశ్చాత్యులకి వారి సంపాదన 
ఎంతయినా తృప్తినివ్వడం లేదు. 


బహుగుణ : అవును, భౌతిక సంపద మనిషికి తృప్తినివ్వదు. అది వార్ని మరింత 
సంపాదించమని తొందరపెట్టి అత్యాసపరుల్ని చేస్తుంది. వస్తు వ్యామోహంలో 
ముంచేస్తుంది. జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఆనందం. అది శాంతియుత 
సంతృప్తికర జీవనశైలి ద్వారానే సాధ్యమౌతుంది. భౌతిక ప్రపంచం తాత్మాలిక 
తాయిలాలకు లొంగిపోయి, తాత్మాలిక శాంతిని, తృప్తిని కోరుకుంటుంది. ఆ 
రెంటికీ వ్యత్యాసమదే. ఒకటి యాంత్రికత్వం, మరోటి గాంధీతత్వం. మనం 
అభివృద్ధిని పునర్నిర్వచించుకోవాలి. సమాజంలోని వ్యక్తులంతా శాశ్వతమయిన 
శాంతినీ, సంతోషాన్ని సంతృప్తిని పొందడమే నిజమైన అభివృద్ధి. ఈరోజు మనం 
సాధించిందేంటంటే (వ్రకృతిని డబ్బుగా మార్చుకుంటున్నాం. అదే 
అభివృద్దంటున్నాం. కాబట్టి మనం మన నాగరికతను కూడా పునర్నిర్మించుకోవాలి. 
ఆర్థిక సిద్ధాంతాన్ని బెపోశన పట్టిన వాళ్ళే నాగరికులుగా చూడబడుతున్నారు. 
కాని ప్రకృతికి హాని చేయకుండా దాంతో మమేకమై జీవించేవారే నిజమైన 
నాగరికులు. 


సుందర్‌లాల్‌ బహుగుణ 25 


జేమ్స్‌ : మీరు మతానికి సంబంధించిన అర్జశాస్రం గురించి మాట్లాడినవ్లుడు అనేక 
మతాచారాంశాలకి యాంత్రికతకి పోలికలున్నట్టు తోస్తుంది. ఉదాహరణకి 
డాలరుని మీరు కొత్త దేవుదన్నారు. సాంకేతిక నివుణుల్ని ఉద్యోగుల్ని నూతన 
పురోహితులన్నారు? 

బహుగుణ : వాళ్లంతా రాజకీయ నేతలు, సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు. డాలరు 
దేవుడ్ని జనం దగ్గరికి చేర్చడానికి ఈ కొత్త మతాధిపతులంతా పాటుపడుతుంటారు. 
డాలరు దేవుడే సర్వమంటూ ప్రజానీకాన్ని ప్రలోభపెడతారు. 


జేమ్స్‌ : మరి ఈ కొత్త మతం యొక్ళ దేవాలయాలేవి? 


బహుగుణ : ఈ ఆనకట్టలే కొత్త మత మందిరాలు. నెహూ మొదట ఇలానే 
ఆలోచించాడు. ఆనకట్టల్ని ఆయన భారతదేశ ఆధునిక దేవాలయాలన్నాడు. 
గాంధి నెహ్రూల నడుమ మౌలిక వ్యత్యాసం అదే. పాశ్చాత్య దేశాల అభివృద్ధి, 
ముఖ్యంగా సోవియట్‌ రష్యాను చూసి నెహ్రూ ప్రభావితమయ్యాడు. కాని గాంధీజీది 
ప్రత్యేకమయిన ఆలోచనా విధానం. గ్రామాల్లో అధికారం ఉండే వికేంద్రీకరణతో 
కూడిన యోగ్యమయిన జీవనశైలితో గల వ్యవస్థను ఆశించాడు. ఆయననుకున్నది 
సరిగ్గా ఇదే (సుందర్లాల్‌ కాగితం తీసుకుని మధ్యకి మడిచి మడత అభిముఖంగా 
ఉండేలా నిలబెట్టారు) ఇది త్రికోణం. మూలం ఇది. పునాది గట్టిగా ఉంటేనే 
పైభాగం బాగుంటుంది. ఆయన అధికారమంతట్నీ కిందనే ఉండాలనేవారు. 
అలా పైకెళ్ళే కొద్దీ అధికారం తగ్గుతూ వచ్చి చివరికి (పైన) కొద్దిమొత్తంలో 
అధికారమే మిగులుతుంది. విదేశీ సంబంధాలు, రక్షణ సంబంధిత వ్యవహారాలు 
లాంటివి అనమాట. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ఆయన నమ్మేవాడు. గాంధీ 
దృష్టిలో ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా పాలుపంచుకోవాలి. ఇతర 
నాయకుల విషయంలో ప్రజాస్వామ్య మంటే వేరు. ఎందుకంటే వారంతా అధికార 
దాహంతో ఉన్నవాళ్ళు. వారికి అధికారం కావాలి. కేంద్రీకృత విధానంలోనే 
అది సాధ్యం. 


జేమ్స్‌ : అయితే మనకి ఇవ్లుడు త్రికోణం తలకిందులుగా ఉంది, స్థానిక (్రజులకి 
అధికారం లేదు కాని కేంద్రప్రభుత్వానికి అపారమయిన అధికారాలున్నాయి? 


26 ప్రకృతి - శాశ్వత ప్రగతి 


బహుగుణ : ప్రజలు బిచ్చగాళ్ళలా తయారయ్యారు. ఏదయినా గ్రామానికి ప్రభుత్వ 


నాయకుడో, మంత్రో వస్తే చాలు మాకిది చేయండి, అది చేయండంటూ 
అడుక్కోవడం మొదలెడుతున్నారు. సరయిన సహజ జీవనశైలి కనక అవలంభిస్తే 
పాలనాధికారం ప్రత్యక్షంగా ప్రజల చేతుల్లోనే వుంటుంది. వాళ్ళ సమస్యల్ని 
వాళ్ళే తీర్చుకోవచ్చు. కేంద్రీకృత విధానం వల్లే అప్పుల్లో కూరుకుపోయి మన 
దేశం బీదగా రోదిస్తోంది. మనం మన అభివృద్ధి పేరిట ఇతర దేశాల నుండి 
అప్పులు తెచ్చుకుంటాం. స్వాతంత్ర్యం పొందేనాటికి ఇంగ్లాండు మనకి రుణపడి 
ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచంలోని అతి చిన్న దేశాలకి కూడా మేము 
రుణ(గస్తులమై ఉన్నాం. 


జేమ్స్‌ : మీరిందాక తాత్మాలిక అర్ధశాస్తానికి విరుద్ధమైన శాశ్వత అర్థశాస్త్రం గురించి 


మాట్లాడారు. ఆనకట్టలకు సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానంతో నాకర్థమయిం 
దేంటంటే ఆనకట్టలనేవి క్రమంగా వూడిపోతాయి. ఈ డామ్‌ 100 నం॥లు 
నిలుస్తుందని నివుణులన్నారు? 


బహుగుణ : కావచ్చు. కాని హిమాలయ భూగర్భశాస్త్ర నిపుణులు ఇది 80 సం॥ల్లోనే 


పూడిపోనుందంటారు. ఎందుకంటే ఈ నది బురదశాతం చాలా ఎక్కువ. మరో 
విషయమేమిటంటే నీటిపూడికకి సంబంధించి వాళ్ళ దగ్గరున్న లెక్కలన్ని 1949లో 
ఊహించినవే కాని కొత్తవి కాదు. ఈరోజు అందులో సగం నీరే పారుతోంది. 
నేనిక్కడే పుట్టాను. చిన్నప్పట్నుంచి ఈ నదిని చూస్తున్నాను. ఇప్పట్లా కాలవలా 
మారకమునుపు, ఇది పారిన చోటులో ఇంతింత నీటిజాడలు కనిపిస్తాయి. అప్పట్లో 
ఉధృతంగా పారేది, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆనకట్టయితే కట్టడం 
మొదలెడతారేమోకాని అది పూర్తి చేయరనే భయం కూడా నాకు ఉంది, 
ఎందుకనంటే దాన్ని నింపేంత నీరు లేదు కనుక. నీరు ఈరోజొక అంతర్జాతీయ 
సమస్య. ముఖ్యంగా ఆసియా దేశాలలో ఉష్టోగ్రతలు పెరిగి నీటి నిలవలు, హిమ 
పర్వతాలు క్రమంగా అదృ్భశ్యమవుతాయి. 


జేమ్స్‌ : వూడిపోయే పెద్ద డామ్‌లకి ప్రత్యామ్నాయంగా రన్‌ ఆఫ్‌ ది రివర్‌ అనే 


టెక్నాలజీ వుంది. ఇండియాలో ఏ ప్రాంతంలో ఏ ఆనకట్టకయినా ఆ సాంకేతిక 
పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారా? 


బహుగుణ : అవునవును. ఇదే నది మీద, ఉత్తర కాశీ వెనక అలాంటి రెండు 


ప్రాజెక్ట్‌లున్నాయి. ఆ పరిజ్ఞానంలో నదిలో నిర్ధిష్ట క్రమం వరకూ కొన్ని కిలోమీటర్ల 
మేర నీటిని తీసుకుని వాటి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. 


సుందర్‌లాల్‌ బహుగుణ 27 


నాకీ ఆలోచన చిప్కొ ఉద్యమం ద్వారా వచ్చిందే. చిప్కో ఉద్యమం 
హిమాలయాల ద్వారా లభించే ప్రధాన వనరు కలప కాదని, నీరని 8 సం॥రాలు 
పాటు పోరాడితేకాని ప్రభుత్వానికి అర్ధం కాలేదు. చిప్కో ఉద్యమం నినాదమేమిటో 
మీకు తెలుసా? “అడివితల్లి ఏమిస్తుంది - నేల, నీరు, గాలి”. వాళ్ళ నినాదమయితే, 
“అడివిలో ఏం దొరుకుతాయి, జిగురు, కలప, విదేశీ మారకం”. చెట్లు 
పెంచడంలోనే ప్రగతి ఇమిడి ఉందని ప్రజలకి తెలియజేయడానికి ఎంతో 
ప్రయత్నించాం. మొదట నేను హిమాలయ ప్రాంతంలో అక్రోటు మొదలయిన 
చెట్లను ప్రముఖంగా గుర్తించాను. తర్వాత బాదం చెట్లను గుర్తించాను. సీమ 
అక్రోట్లని పిలువబడే పండ్ల చెట్లు కూడా యిక్కడ పెరుగుతాయి. అవి చాలా 
తియ్యగా ఉంటాయి. ఇక మూడోదఫా నూనెగింజల చెట్లూ తర్వాత తేనెనిచ్చే 
పుష్పజాతుల చెట్లూ గుర్తించాను. బాల్ట్‌చెర్రి అనే వో జాతి చెట్టుంది. అది నవంబర్‌, 
డిసెంబర్‌ నెలల్లో పుప్పిస్తుంది. హిమాలయాల్లో దాన్ని పవిత్రమయిన దేవతా 
వృక్షంగా పరిగణిస్తారు. తేనెటీగల చెంత ఏ చెట్టూ లేనప్పుడీ చెట్టే వాటికి 
మధువునందిస్తుంది. చివరగా కాలానుగుణంగా వచ్చే పూలు, పండ్ల మొక్కల్ని 
గుర్తించాను. ఏయే కాలాల్లో ఏవి వస్తాయనే దాని ఆధారంగా ఈ విభజన 
జరిగింది. కాయలు, ఆహార గింజలు, నూనె గింజలు, తేనెటీగల మధువు చెట్లు, 
చివరగా పళ్ళు. ఎందుకంటే పండ్లు దొరికే కాలం బాగా తక్కువ. 


నేటి నాగరికత మనిషిని ప్రకృతిపట్ల కసాయిగా మార్చింది. మనం 
ప్రకృతిని హత్య చేస్తూ అభివృద్ధవుతున్నాం. కానీ అది తాత్కాలిక ఆర్థికతే. కాబట్టే 
ఈ ఆనకట్ట ఎంతకాలం పనిచేస్తుందనే ప్రశ్న నేను వేస్తున్నాను. ఇది తాత్మాలికం. 
అదే హిమాలయాల్లో చెట్ల పెంపకం చేపడితే నీటి వనరుల పునరుజ్జీవనానికి 
కారణమై శాశ్వత వికాసం సాధ్యపడుతుంది. అంతేకాదు, అది ఈ పర్వత ప్రాంత 
ప్రజల్ని సంపద్వంతం కూడా చేస్తుంది. అలాకాక ఈరోజు చెట్లను నరికేయడం 
వలన భూమికోతకు గురయ్యి పర్వత సానువుల రక్తమాంసాలయిన నీరు, మన్ను 
సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. మనిషి మట్టిని అనుసరిస్తాడని ప్రకృతి 
నియమం. ప్రజలందుకే మైదాన ప్రాంతాలకి తరలిపోతున్నారు. 
జేమ్స్‌ : అంటే ముందు మీరు చెప్పినట్టు మనీ ఆర్ధర్‌ అర్జశాస్రం'లో (జులు ఉ 
ద్యోగాల కోసం కింది మైదానాలకి పోతున్నారు. 


ప్రకృతి - శాశ్వత ప్రగతి 


బహుగుణ : మట్టిని పట్టుకోవాలనే ప్రయత్నం; కాని మన్నెక్కడుంది? ఎప్పుడో 


పోయింది. ఇక్కడ వాళ్ళక్కడ అక్కడి వాళ్ళిక్కడ మనీ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తూ 
జీవితాన్ని చాలిస్తున్నారు. 


జేమ్స్‌ : ప్రవంబీకరణ గురించి మీడియాలో చాలా వింటున్నాం. ఎక్టడైతే చవకగా 


మానవ వనరులు లభిస్తాయో అకుడ సాంకేతికంగా కూడా (శ్రమ దోపిడీ 
చేయబడుతుంది; అందుకోసం ప్రవంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సుదూరంగా ఉ 
ంటూనోే భూమిని ఆ(క్రమించాలనుకుంటున్నారు. (వవంచీకరణని మీరెలా 
చూస్తారోనని ఆసక్తిగా ఉంది. దాన్ని పూర్తి ప్రతికూల దృక్పథంతో చూస్తారా లేక 
స్థానిక ఆర్ధికతకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరున్తుందంటారా? 


బహుగుణ : నేను మీకు గుర్తుంచుకోదగ్గ నినాదమొహటి చెప్తాను; “సార్వజనీనంగా 


ఆలోచించడం, న్థానికంగా ఆచరించడం” నీ పని ద్వారా మొత్తం ప్రపంచం 
గురించి ఆలోచించాలి, అందరి క్షేమాన్ని ఆశించాలి. కాని కార్యాచరణ, ఉత్పత్తి 
సాధన స్థానికంగానే ఉండాలి. విదేశీ వాణిజ్యం మీద నాకు పెద్దగా భరోసా 
లేదు. ప్రజలు వారికి అందుబాటులో ఉండే వనరులతోనే స్వయం సమృద్దులవ్వాలి. 
మీకు ఎంత తెలుసో నాకైతే తెలీదు కానీ గాంధీ చాలా లోతయిన ఆలోచనా 
పరుడు. ఆయన తన మొదటి పుస్తకాన్ని 1907లో “హింద్‌ స్వరాజ్‌ పేరుతో 
రచించాడు. కాబట్టి, ఈరోజు మనిషికి ప్రకృతితో, అలాగే ఇతర జీవులతో 
సంబంధం గురించే ప్రశ్న అదే ప్రాధమికమయినది. ఇది మన నాగరికతకి 
పరీక్ష ఎందుకంటే, మనందరం ఆధునికులమని చెప్పుకుంటున్నాం. కాని మనం 
బోనుల్లోనున్న పులుల్లాంటి వాళ్ళమని నా వాదన. మన జీవనం కోసం ఎందరినో 
క్షీణింపజేస్తున్నాం. విదేశీ మారక ద్రవ్యం కోసం బీదప్రజల బతుకుల్ని తెలివిగా 
గుల్ల చేస్తున్నాం. నేను ముందే చెప్పినట్లు మనలాంటి అనేక పేదదేశాలకి దేవుడి 
తర్వాత స్థానం డాలరు ఆక్రమించింది. 


జేమ్స్‌ : కొద్దిమంది (వవంబీకరణ వద్దతుల్ని వరిన్ధితులకు అన్వయించుకుని 


లాభించొచ్చనే సూచనలిస్తున్నారు. అలాగయితే, ముడి నరుకుల ద్వారా స్థానికులు 
ఏవైయితే కోల్పోతున్నారో వాటి నుండి మరింత ఆదాయం పొందవచ్చు 
నంటున్నారు. 


సుందర్‌లాల్‌ బహుగుణ 29 


బహుగుణ : మధ్య తరగతి వర్తక వర్షమొహటుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వమే 


30 


మధ్యవర్తిగా ఉంటుంది. మద్యవర్తులు వీలైనంత వాటా దక్కించుకోడానికి తప్పితే 
స్థానికుల సంక్షేమం కోసం ఆలోచించరు. లాభాల వేటలో పడి బాగా 
పెరిగిపోతారు. మితిమీరిన ఉత్పత్తి మన దేహంలోని ఆఖరి రక్తపుబొట్టునూ, 
చివరి మాంసపు ముక్కను పిండుకుని జుర్రుకోవడం లాంటిది. సహజమయిన 
ప్రకృతి విధానంలో మనుషులు, జంతువులు, మొక్కల మధ్య సంబంధాలు 
సంతోషంగా సాగుతాయి. కానీ, డబ్బు పద్ధతి వలన ఉత్పత్తి అంతా కేంద్రీకృతమై 
సత్సంబంధాలు ధ్వంసమయ్యాయి. దేవుడి తర్వాతిస్థానం డబ్బుదయ్యింది. ఆ 
దేవుడ్ని ఇంటికి తెచ్చుకోడానిగ్గాను వాళ్ళేదయినా అమ్మేస్తున్నారు. 


మధ్య తూర్పు దేశాల్లో అరబ్‌షేకుల చమురు దోపిడి దీనికొక 
ఉదాహరణ. అసహజమయిన కృత్రిమ వనరులపై ఆధారపడిన ఏ విధానమయినా 
తాత్మాలికమే. మీ పరిసరాల్లో లభించే సహజమయిన వనరులపై ఆధారపడి 
మాత్రమే మీ జీవితం ఉండాలనేది గాంధేయ తత్వం యొక్క సారం. 


మీకు తెలుసా, అందుకనే ఆ పెద్దాయిన (గాంధి) సైకిలు వాడేవాడు. 
ఉత్పత్తి శక్తి విషయానికొస్తే, మొదటి ప్రాధాన్యత మానవశక్తికే ఇవ్వాలి. యంత్రాల్ని 
మరింత వృద్ధి చేసుకుని వాటి సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. తక్కువ శక్తితో మీకు 
ఎక్కువ ఉత్పత్తి లభిస్తుంది. రెండో ప్రాధాన్యత జంతుశక్తి. జంతువులు తినడానికి 
కాదు! మూడోది మానవ, పశు వ్యర్థాల నుంచి వచ్చే బయోగ్యాస్‌. నాలుగోది 
సౌరశక్తి, అయిదోది పవన శక్తి, ఆరోది జియోథర్మల్‌ శక్తి, ఇక ఏడవది పారే 
నది ద్వారా లభించే జలవిద్యుచ్చక్తి. ఇవన్నీ శాశ్వతమయిన సమాజంలో 
అహింసాత్మక విధానంలో ఉండాల్సిన వరుస ప్రాధాన్యతా ఉత్పత్తి శక్తులు. ఈరోజు 
మనం భూమిని, ప్రకృతిని హింసిస్తున్నాం. ప్రకృతి పాలిట కసాయి భక్షుకులుగా 
మారిపోయాం. 


ప్రకృతి - శాశ్వత ప్రగతి 


(ప్ర 


జ) 


(ప్ర 


విప్లవం అంటే వికేంద్రీకరణే 
(విమలా బహుగుణతో నా సంభాషణ) 


- గౌరవ్‌ 
విమలాజీ, మీ సామాజిక నేవ ఎలా మొదలయింది? 


నిబద్ధతగల గాంధేయవాదిగా పేరొందిన సరళాబెన్‌ పర్వతసానువుల్లో నివసించే 
స్రీలకోసం లక్ష్మీ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. అందమయిన కుమావ్‌ 
కొండల్లోగల ఆ ఆశ్రమంలో 8 సం॥రాలు నేను ఉన్నాను. తర్వాత కాలంలో 
నా జీవితాన్ని నిర్దేశించిన ఎన్నో విషయాల్ని నేను అక్కడే నేర్చుకున్నాను. 


మరి బహుగుణాజీ జీవితంలోకి ఎలా ప్రవేశించారు? 


జ) నేనేం (ప్రవేశించలేను (నవ్వు) ఆయనే నన్ను పెళ్ళి చేసుకుంటానని వచ్చారు. 


(ప్ర 


జ) 


(ప్ర 


జ) 


అప్పటికే కొన్ని విలువలతో జీవిస్తున్న నాకంటూ నిర్చిష్టమయిన 
అభిప్రాయాలున్నాయి. రాజకీయాల నుండి పూర్తిగా వైదొలగి హిమసానువుల్లోని 
ఒక కుగ్రామంలో ప్రజలతో జీవిస్తూ సేవామార్గంలో పయనించేటట్లయితేనే 
పరిణయమని షరతుపెట్టి చెప్పాను. ఒప్పుకున్నారు. 

పొమాలయాల్లో మొదటి బలమైన ఉద్యమ న్వరం మీదేనంటారు.. ? 


కాదు. ఎంతోమంది గొప్పవాళ్ళున్నారు. బచ్చీదేవి వంటి స్వాతంత్రోద్యమ 
కారులు మొదలుకుని నీటి సమస్యపై ప్రధాని నెహ్రూ దృష్టినాకర్షించిన 
తిన్‌చారిమయి వరకూ, ఉత్తరాఖంద్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి 
పోరాడిన స్త్రీల నుండి ప్రసిద్ది చెందిన బుఖాల్‌ మహోత్సవంలో బలిపేరుతో 
అమాయక మూగ జంతువుల్ని చంపే 500 సం॥రాల నాటి అనాచారాన్ని 
2010లో ఉద్యమించి ఆపగలిగిన సరితానీగీ దాకా ఎంతోమందున్నారు. 


కాని చిప్తో ఉద్యమంలో ప్రధాన పాత్ర మీదే కదా? 


ఇది అస్సలు నిజం కాదు. దేశంలోని రైతాంగ స్త్రీలు ప్రకృతి కోసం గొంతెత్తిన 
ఉద్యమం అది. సమిష్టితనానికి అదో (ప్రతీక. 


విమలా బహుగుణ 31 


(ప్రా 


జ) 


ట్ర 


జ) 


Es) 


జ) 


(ప్ర 


జ) 


ట్ర 


జ) 


ట్ర 


జ) 


32 


ఈనాటి ఉద్యమాల్లో స్త్రీల పాత్ర తగ్గడానికి కారణం? 


స్త్రీల పాత్ర సరే కాని ఉద్యమాలేవసలు? యువత, స్త్రీలకి వినిమయిదారీ 
సంస్కృతిని నెత్తిని రుద్దుకోడానికే సమయం చాలడం లేదు ఇక సమాజం 
గురించి ఆలోచించే తీరికెక్కడిది. 

దీనికి వరిషారం ఏంటి? 

కన్దూమరిజం వచ్చి ఇజాల్నన్నీ మింగేసింది. ఆ ధోరణికి వ్యతిరేకంగా 
ఉద్యమించడమే ఈనాటి కార్యకర్తల కర్తవ్యం. 

అందుకు ఎన్నుకోవాల్సిన మార్గాలేమిటి? 


ప్రకృతి ఎలా భిన్నత్వాన్ని ఆహ్వానిస్తుందో సామాజిక ఉద్యమాల్లో కూడా 
బహుముఖత్వం అలా స్వాగతించబడాలి. గాంధీగారు చేసిందదే. వికేంద్రీ 
కరణలోనుంచే ఏ రకమైన విస్లవమైనా జనిస్తుంది. ప్రజల నాడిని బట్టే 
ఉద్యమాలుండాలి గాని ఉద్యమాల్ని బట్టి ప్రజలు మారరు. 


(స్త్రీల వట్ల వివక్ష ఉందంటే ఏకీభవిస్తారా? 


ఏ నేపథ్యంలోనో చెప్పకుండా అలా ఉత్తుత్తిగా అడిగితే ఎలా? భారతీయ 
సమాజం మొక్క రాయి, నీరు, నిప్పు, పశువు, పక్షి అన్నింటినీ గౌరవించింది. 
మన సంస్కృతిలోనే సర్వేజనాసుఖినోభవంతనే భావనుంది. 


ఈరోజు దేశవ్యాప్తంగా రచయితలు, మేధావులపై జరుగుతున్న దాడుల్ని గూర్చి 
మీరేమంటారు? 


మానసిక మరుగుజ్ఞులు ప్రతీ వ్యవస్థలోనూ ఉంటుంటారు. స్వేచ్చాలోచనని 
వాళ్ళెప్పుడూ తట్టుకోలేరు. ఐనా ప్రయత్నం జరగాల్సిందే, ప్రయోగాలు 
చేయాల్సిందే. 


యువతకి మీరిచ్చే నందేశం? 


ప్రకృతితో స్నేహంగా నిరాడంబరంగా జీవించండి, జీవుల్ని హృదయంతో 
సమంగా ప్రేమించండి, సంపాదన కాదు. సహజత్వాన్ని సాధించడం లక్ష్యంగా 
గుర్తించండి. 


ప్రకృతి - శాశ్వత ప్రగతి 


